సంపాదకీయం 
సరస్వతీ ప్రార్థన చేయటం మత ఛాందసానికి ప్రతీకమని, జాతీయగీతమున 'వందేమాతరం' గీతాలాపన చేయటం 
| సెక్కూలర్‌ విధానాలకు వ్యతిరేకమని, 'మా తెలుగు తల్లికి మల్లెపూదండి గేయం ఆలాపించడం సంకుచితమని, శ్రీ 
| సత్యసాయిబాబా వారికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పాదాభివందనం చేయటం ప్రజాన్వామ్య విరుద్ధమని కొందరు 
| వాదిస్తున్నారు, విమర్శిస్తున్నారు. 
ఇట్టి విమర్శలు చేసే వారిలో చాలా మంది శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొడుతూనే 
| ఉంటారు. సరస్వతీ పేర్లను పెట్టుకుంటూనే ఉంటారు, ఇంటిదగ్గర సరస్వతిని ఆరాధిస్తూనే ఉంటారు. కాని బయట 
మాత్రం సరస్వతీ ప్రార మత ఛాందసానికి ప్రతీకమని వాదిస్తుంటారు. సరస్వతి ఒక మతానికి చెందిన దేవత కాదు. 
| ఈమె చదువుల తల్లి ఆమె విద్మాదేవత. విద్మ్భారంభానికి ముందు సరస్వతిని ఆరాధించి బాలబాలికలకు అక్షరాభ్యాసం 
| చేయించడం భారతీయ సంస్కృతీ సంప్రదాయానికి చిహ్నం. అంతేగాని ఆ చదువుల తల్లిని ఒక మతానికి చెందిన 
దేవతగా వక్రీకరించడం సంకుచితత్వమే అవుతుంది. 

ఇకపోతే స్వాతంత్ర సమర సంగ్రామంలో ముఖ్యంగా భారతీయ యువతకు స్ఫూర్తిని, శక్తిని ప్రసాదించిన దేశభక్తి 
| గేయం 'వందేమాతరం'. ఆ స్ఫూర్తితో కదం త్రొక్కింది ఈ భరతజాతి. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని కూకటివేళ్ళతో 
| పెకలించి వేయగలిగింది. ఆనాడు జిన్నావంటి కరడుగట్టిన మ్మున్లేం-నేతలు సహితం ఈ గీతానికి ఎట్టి అభ్యంతరం చెప్పలేదు. 
| అయితే ఈనాడు అనగా స్వతంత్రభారతికి స్వర్జోశ్సవ హారతిపట్టి వీడ్కోలు పలికిన తరువాత, ఈ జాతీయగీతాన్ని ఆలపించడం 
| సెక్కులర్‌ భావాలకు వ్యతిరేకమని వాదించడం శోచనీయం, దురద్యష్టకరం. 

యావత్‌ ప్రపంచంలో “వందేమాతరం గీతం స్వాతంత్ర సమరయోధులకు ఎటువంటిఉత్సావోన్ని. ప్రోత్మాహాన్షి 
ఇచ్చిందో తెలుగునాట 'మాతెలుగు తల్లికి మల్లెపూదండ గేయం వాడవాడ, గ్రామగ్రామాన అంతటి స్ఫూర్తిని, శక్తిని ఇచ్చింది. 
| అయితే ఈనాడు స్వతంత్ర భారతంలో ఇటువంటి దేశభక్తిని ప్రభోదించే చేయాలను ఆలాపన చేయటం సెక్కులర్‌ విధానాలకు 
వ్యతిరేకమని కొందరు పెద్దలనబడేవారు వాదించడం శోచనీయం, విచారకరం. 

ఈ మథ్య పుట్టపర్తి వెళ్ళిన ప్రధానమంత్రి వాజ్‌పేయి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీసత్యసాయిబాబావారికి 
పాదాభివందనం చేయటంపట్ల కొందరు విమర్శిస్తున్నారు, అది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని ప్రకటనలు 


చేస్తున్నారు. ఇటునంటి ప్రకటనలు చేసేవారికి ఏ మాత్రం భారతీయ సంస్కృతీ సంప్రదాయాల యెడల విశ్వాసం, గౌరవం 


లేదనే చెప్పవచ్చును. గత-చరిత్రను ఒకపర్మాయం సింహావలోకనం చేసుకుంటే ఢిల్లీకి రాజు అయినా, తల్లికి కొడుకే గదా! 
| అనే విషయం జ్ఞప్తికి రాక మానదు. శ్రీరామచంద్రునిలాంటివాడు తన గురువైన వశిషునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. 


| శ్రీకృష్ణ పరమాత్మ తన గురువైన సొందీపునికి పాదాభివందనం చేశాడు. చంద్రగుప్తుడు చాణుక్కునికి ప్రణమిల్లాడు. 


సమర్ధరామదాసుకు శివాజి సాష్టాంగ నమస్కారం చేశాడు. తిమ్మరుసుకు శ్రీకృష్ణదేవరాయలు పాదాభివందనం చేశాడు. 
అలనాటి రషా ప్రధాని గోర్టచెవ్‌, ప్రత్యేకంగా రోమ్‌కు వెళ్ళి పోప్‌కు ప్రణమిల్లి వచ్చాడు. ఇటలీమాజీ ప్రధాని క్రాక్సీ (ప్రధానమంత్రిగా 
ఉన్నప్పుడే పుట్టపర్తి వచ్చి భగవాన్‌ బాబావారికి పాదాభివందనం చేశాడు. తల్లిదండ్రులకు కొడుకులు పాదాభివందనం 
| చేయటం, గురువులకు శిష్కులు సాష్టాంగ నమస్కారం చేయటం భారతీయ సంస్కృతి, సంప్రదాయం మఠాధిపతులకు, 
పీఠాధిపతులకు, ఆధ్యాత్మికతత్త్వ వేత్తలకు పాదాభివందనం చేయటం అనాదిగా వస్తున్న మన సళ్లంప్రదాయం. పెద్దలను 
గౌరవించడం, సర్వసంగపరిత్యాగులను ఆరాధించడం, పూజించడంలో ఏ మాత్రం తప్పలేదు. పైపెచ్చు అలాగే గౌరవించేవారి 
ప్రతిష్ట ఇనుమడిస్తుందేగాని ఏమాత్రం తరగదు. 
బోకబారువిమర్శనలకు తావివ్వకుండా, విశిష్టమైన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను మన్నించి, గౌరవించి, 
ఆచరించడం సముచితం, సత్సంప్రదాయం. అది భావితరాల వారికి మార్గదర్శకం. 
ఖే é తతో మ 
3 ట్‌ |? 


(కొమరగిరి కృష్ణమోహనరావు 





wm జ కో కం WW” 


పతం రం చచ 


న mn Ta, mt వ ల్‌ mR ఇకో ఎకు 


డిసెంబర్‌ 1998 
సంపుటి 14 సంచిక 12 క 


వా RSAC PPS FR 


PF) 






కే 





cee చ 


ళీ 


ర 





నై 


ననీ 


స wr బో & లో శ 











లో. 
7 FP 
ల Cea 


1 


కామరగిల చంద్రశేఖర్‌ క్ట 
24-52, రామానాయుడుపేట, కో 
మచిలీపట్నం - 521 001. 
® 22818, 21137 


నటీ. పటు సం సం నం సం న. సనం పట. Bed సం Dal. అం aE శా 


Che ues & oe 
should be drawn in 
favour of 


ల లోట 
a 
eer 





జేవీ ల్‌ో 


TALE 








ced, 
ప్ర 
స్‌ 


ష్య 






గ 


శీ 






నై 


న్నకు ళల కశ ఇ ఇళ్ళ 
టన 


అమృతవాణి కూచిభట్ల చంద్రశేఖర శర్మ 2 



















cece ce 


















































CC 


లలల 


"SREEVANI"Monthly హై. వ్‌ 
స  Machilipatnam ద సద్మభూషక్‌, కది సామ్రాట్‌ ప 
SRT IR RRS బోహ్ర శ్రీ విశ్వనాథ డా॥ మాదిరాజు రామలింగేశ్వరరావు 3 వ 
హ్‌ స్‌ క 
స్ట Edited, Printed టే కలిసిమెలసి పనిచేయండి : 
ర andPublishedby (వ క 


కలత లేక చెలిమితో జీవించండి భగవాన్‌ సాయి దివృబోధ 5 







టి కకక 
DD 


ర 


Komaragiri 





అ 













ms 
Rs, ఎం న్‌ అగి ఒడి న్‌ 
J Krishna Mohan Rao Es అర్చన - అర్దణ వంచాంగం శీనప్ట శాస్త్రీ ర క్ల 

















). 


హ్‌ 


Crease WTR TCT CITT PT 


సాధారణ సంచిక : 5-00 స 
సంవత్సర చందా : 60-00 న్న మనోభిరామం - 34 ' సోమంచి రామం 12 
4సం॥ల చందా : 225-001 హెల్త్‌ వెల్త్‌ తల్లిదండ్రుల 

జీవిత సభ్యత్వం : 600-00 A త 

= ఆశీర్వాద ఫలితమే భగవాన్‌ నాయి సందేశము 13 
స పోషకులు : 1116-00 శీర్వా : 


కో రాజసోషకులు : 5,116-00 | సరస్వతీ ప్రార్ధన అభ్యంతరకరమా? మన్నవ గిరిధరరావు 15 


౬ మహారాజపోషకులు : 10,116-00 | 
వ న ౫ సాతరోతన సందేశం భగవాన్‌ సాయి ప్రకటన 16 
1 ఓవర్‌సీస్‌ చందా వ్‌ తవ దివ్య 

: (1 నీ 50 $ |. జ్యోతిర్లింగాలు-2 శ్రీ జోస్యుల రామచంద్రశర్మ 21 


SREEVANI నాకు ప్రేమను ఇచ్చకోండి! 
కై నా నుండి నర్వమునూ వుచ్చకోండి! భగవాన్‌ సాయి దివ్యబోధ 27 









గ్‌ 
మ Ce 


రసవద్ధట్టాలు - 42 జానమద్ది హనుమచ్చాస్త్రి 11 





5 ప్‌ లో 


జ We) నే! 
ళల ళంళళ ళ్‌ 











Lt htt కక శ్న క్క వై 
టన న. 


సన 
౩% 


౧న 
ట్ట 
శస. 




















OFFSET PRINTERS E 
MACHILIPATNAM న్న 


9-12-1998 వ్ల ల కలయా కా భః 


టీ ల ల ఈ CINE ఛం గొ RE న 
శు ల Sacra షీ కలో yt mE సు ల Ge శ్‌ గం రో ఇం వ్‌ వన వసో నర న నో fo 







ముఖచిత్రం : 






లో 
ఖు యు... 
మ. 

క స 


రా! 


తో స్వకీయ విణ్మూత్ర నిమజ్ఞ్జనంత 
చోత్తానగత్యా శయనం తదాయత్‌ 
బాల(గ్రహాద్యాహతి భాక్చ శైశవం 
విచార్య కోవా విరతిం నయాతి॥ 
బాల్యంలో, లోకమెరుగని వయసులో, మనిషి 
తన మూత్ర పురీషాల్లోనే మునిగి తేలుతూంటాడు. ఇటు 
అటు కదలలేక వెల్లకిలా పడుకొంటాడు. బాల[గ్రహాదుల 
పీడ అనుభవిస్తూండటం జరుగుతుంది. ఇలాంటి శైశవ 
దశను గురించి ఆలోచించినప్పుడు అతనికి వైరాగ్యం 
కలగకుండా ఉంటుందా? 


నిజాన్ని సూటిగా తెలుసుకుంటే ఎంతటి 
వాడికైనా వైరాగ్యం కలగక తప్పదు అనిపిస్తుంది. లోకంలో 
రోజూ మనం పసిపిల్లలను చూస్తున్నాం. మనింట్లో పుట్టిన 
పిల్లల్నీ చూస్తున్నాం. వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు గర్భంలో 
.ఉన్నప్పుడేకాక పుట్టిన తర్వాత కూడ మలమూశత్రాల్లో 
కొట్టుకుంటుంటారు. చూచేవాళ్ళకు చాలా అసహ్యంగా 
ఉంటుంది. నోట్లో ఏం పెట్టుకోకూడదో కూడా తెలీక 
(ప్రవర్తిస్తారు. ఒక్కసారి అది చూచినవాడు తన బాల్యం 
కూడా ఆలోచించుకోకుండా ఉంటాడా. అది ఆలోచనలో 
మెదలీతే వాడికెంత 
తుందంటారు? 
పసిపిల్లవాడు ఎప్పుడూ వెల్లకిలా పడుకొని 
ఉంటాడు. ఆకలిదప్పికల్ని చెప్పలేక ఊరకే ఏడుస్తూంటాడు. 
- దోమలు, చీమలు,నల్లులు మొదలైనవి కుట్టినా నోరులేని 
వాడు కదా! గర్భయాతన తర్వాత ఇదొక యాతన అను 
,భవించాల్సిందే! ' 
ఇది ఇలా ఉండగా పసితనంలో వచ్చే రోగాలిన్నీ 


అసహ్యాభావం కలుగు 


అన్నీకాదు. తల్లి పొరపాటున అపథ్యం చేస్తే దాని ఫలితం. 


పసివాడనుభవించాలి. బాల(గ్రహాలనేకం పిల్లల్ని ఆసించి 


టా 'త్రాగనీయవు. ఆహారం తిననీయవు., అప్పుడు... 


మంత్రాలు తంత్రాలు అంటూ బయలుదేరాలి. ఆ 
పసిపిల్లవాడి కడుపులో బాధ ఏమిటో ఒక పట్టాన 
అర్ధంకాదు. వైద్యుల వద్దకు వెళ్ళి మందులు మాకులు 
చూడటం. (గ్రహబాధ తొలగటానికి జాతకరీత్యా 
(గహశాంతులు చేయించటం ఇదీవరస. వాతపిత్తశ్లేషాల 
(ప్రకోపంవల్ల వచ్చే వ్యాధులనంతంగా ఉంటాయి. 
వీటన్నింటికి చాలా ధనం వెచ్చించాలి. శారీరక (శ్రమ పడాలి. 
మానసిక వ్యధ అనుభవించాలి. 


కూణిభట్ల చంద్రుశేఖరశర్శ 


ఇప్పుడు తత్పదృష్టితో ఆలోచనచేస్తే ఎదుట 


పసివాడుపడే అసహ్య పరిస్టితి, బాధలు చూడటం, మనం 


బాధపడటం ఎలాగో తప్పదు. బాబోయ్‌ యీ బాధలు 


పరాయి వాడికి కూడా వద్దు అంటూ అనుకోవడం తప్పుదు. 


అంతేకాక తన బాల్యం గుర్తుకొస్తే ఇప్పుడు చూస్తున్న . 
అసహ్యవేదన తానూ అనుభవించాననుకొంటాడుకదా! 
ఈ బాలారిష్టాదులు, యాతనలు తల్చుకొన్నప్పుడైనా ఛీఛీ ' 
ఈ జన్మ అని, వైరాగ్యం కలగకుండా ఉంటుందా? 
బుద్దిమంతునికి తప్పక వైరాగ్యం కలిగి తీరాలి. అది 
నిజమైన జ్ఞానానికి ఫలితమౌతుంది. ' 

పచ్చి నిజం తెలిసినా వైరాగ్యభావం hee 
మాయావరణం. .తౌలగలేదని అర్దం. అజ్ఞానం చిక్కగా, 
bo ఆర్థం, స (త్ర 


నైతిక ఆః సాంస్ఫ్క తిక, ఆధ్యోత్మికాలను | 
(ప్రచారం చేసే శ్రీవాణిని పోత్సహించండ ! | 


భానితరొలకు ఆవళ్యకమైన సొహిత్యాన్చి 
అందించడానికి నవాకరించండి శీ 





ఓసెంబర్‌ 98 —ై— 2 జ్రీవదీ 





నమర భాషకును దీటైన భాష, 
జీవులలోనున్న చేవయంతయు చమ 
త్యృతి పల్కులన్‌ సమర్పించు భాష 
భాషలొక పదితెలిసీన ప్రభువుచూచి 
భాషయన నిద్దియని చెప్ప(బడిన భాష 
తనర ఛందస్సులోని యందమ్ము నడక 
తీర్చి చూపించినట్టిది తెలుంగు భాష 
అంటూ ఆధునికాంధ్రకవితా సామ్రాజ్యాన్ని సర్వజన 
మనోరంజకంగా పాలించిన మహావ్యక్తి అద్భుతశక్తి శ్రీ విశ్వనాథ 
సత్యనారాయణగారు. ఆయన చేపట్టని సాహిత్య ్రక్రియలేదు. 
మహాకావ్యము, ప్రబంధ కావ్యములు, ఖండ కావ్యములు, గేయ 
కావ్యములు, నాటకములు, నవలలు, కధానికలు, విమర్శలు - 
ఎన్నెన్నో వారి లేఖిని నుండి అమృతరురిలా జాలువారినాయి. 
'వేయి పడగలు'వంటి మహాగ్రంధాన్ని నవలగా రచించినా, లెక్కకు 
మిక్కిలిగా మరెన్నో నవలలను నాటకములను రచించినా “కవి 
సామ్రాట్‌ "గానే ఆయన తెలుగు వారి గుండెల్లో కలకాలం 
కాపురం ఉంటారు. “నేను పద్యములు వ్రాయుదునన్నమాటలోక 
వార్తయైపోయెను. పండితులు కొందరికి నేను (వాయునట్టి 
పద్యములు నచ్చవట. వాటి యందు కించిదర్హమైన గోచరించదట. 
| దానికేమి సేయంగవలె” 'అంటూ' “ఎవడయిన నన్ను పద్యాలు 
(వ్రాయమంచు అడుగుటది. నాకు గిలిగింతపెట్టినట్టు, అందుచే 
నేదొ యొకటి వ్రాయకయుపోను” అని పద్యరచన యందు తమ 
కున్న మక్కువను (ప్రకటిస్తారు. విశ్వనాథవారి సాహితీ (ప్రస్థానాన్ని 


గురించి ముచ్చటించుకునే ముందు వారి జీవిత విశేషాలను ' 


గురించి కూడా జ్ఞాపకం చేసుకోవటం ఎంతయినా అవసరం! 
కళాప్రపూర్ణ కవిసామ్రాట్‌, పద్మభూషణ శ్రీ విశ్శనాథ 
సత్యనారాయణగారి జన్మస్థలం కృష్ణాజిల్లాలోని గుడివాడ 
సమీపాన గల నందమూరు. వారి పితృపాదులు శ్రీ, శోభనా ద్రిగారు 
గొప్ప వదాన్యశిరోమణి. శ్రీ సత్య నారాయణ గారి విద్యాభ్యాసము 
బందరు పట్టణంలోనే జరిగింది. సహాయ నిరాకరణోద్యమం 


పద్మభూషణ్‌, కవి సామ్రాట్‌ 


| ఇ-ర్వణాట 






హా Oo, 


r 2 eX Vea mW 





కారణంగా వారు బి.ఎ, పూర్తికాకుండానే చదువు చాలించి బందరు 
జాతీయ కళాశాలలో ఉపాధ్యాయులుగా చేరారు. తరువాత బి.ఎ, | 
యం... పరీక్షలలో ఉత్తీర్ణతనొంది ముందుగా బందరు హిందూ 
కళాశాలలోనూ, ఆ తర్యాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్‌ 
కళాశాలలోనూ ఆంధ్రోపన్యాసకులుగా పని చేశారు. 1933వ 
సంవత్సరంలో వారికి (ప్రధమ భార్యావియోగం కలిగింది. 
అప్పుడు వారు మళ్ళీ బందరు వచ్చి రచనా వ్యాసంగాన్ని | 
కొనసాగించారు. 1938వ సంవత్సరంలో మళ్ళీ విజయవాడ | 


డా॥ మాదిరాజు రానుభిందేశ్వరరావు 


కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు. 1960వ సం॥లో 
శాసనమండలి సభ్యులైనారు. తర్వాత కరీంనగర్‌ కళాశాల 
ప్రిన్సిపాల్‌గా కొన్నాళ్ళు పని చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వ ఆస్థానకవిగా చాలాకాలం ఉన్నారు. “విశ్వనాధ 
మధ్యాక్కరలు” అనే వారి (గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడమీ 
బహుమానం లభించింది. “శ్రీమద్రామాయణ కల్పవృక్షాని”క$ 
జ్ఞానపీఠంవారు లక్షరూపాయల పారితోషికాన్నిచ్చారు. ఆంధ్ర | 
విశ్చవిద్యాలయం వారికి 'కళాప్రపూర్ణ బిరుదును, కేంద్ర ప్రభుత్వం | 
పద్మభూషణ్‌ బిరుదును, శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం 


-'డాక్టరు' పట్టాను ఇచ్చి ఆయనను గౌరవించాయి. 1976వ 


సంవత్సరం సెస్టెంబర్‌ 18వ తేదీన వారికి 'సహ(స్రమాస 
చం(ద్రదర్శన మహోత్సవం” జరిగింది. 1976వ సంవత్సరం , 
అక్టోబరు 18వ తేదీన శ్రీ విశ్వనాథవారు కీర్తిశేషులైనారు. 


శ్రీ విశ్ళనాథ సత్యనారాయణగారు శ్రీ కంభం పాటీ 
రామమూర్తి శాస్త్రిగారి వద్ద సంస్కృత వ్యాకరణమును, శ్రీ పరిమి 
నరసింహశాగస్తిగారి దగ్గర సూత్రభాష్యమును, శ్రీకానుకొలను 
త్రివిక్రమగారి వద్ద వేదాంత ప్రకరణములను అభ్యసించారు. శ్రీ 
కళ్యాణానంద భారతీమాతాచార్యుల వద్ద న 
పఠించారు. బందరులో చదువుకునే రోజుల్లో శ్రి చెళ్ళపిళ్ళ 
వెంకటశాస్త్రి గారి శిష్యరికం చేశారు. ఆంధ్ర కవులలో శిల్పం 


దృష్ట్యా నన్నయ, తిక్కన, నాచన సోమన, పెద్దన శైలీ దృష్ట్యా 


తెనాలి రామకృష్ణుడు, కృష్ణరాయుడు, నాచన సోమన, పెద్దన 
మొదలైనవారు వారికి మేలిబంతులు. ప్రతిభ, వ్యుత్పత్తి, 


Wn Seren re ఆ 


అభ్యాసములను మూడు కావ్యహేతువులను పుష్కలముగా 
గల్లినవారు శ్రీ విశ్వనాథ. 


విశ్వనాథవారు (గ్రంథములను రచించిన పద్ధతి 


వింతగా అన్పిస్తుంది. ఏ పుస్తకమును వ్రాయటానికైనా ఆయనకు 
వారం, పదిరోజులు కంటె ఎక్కువ కాలం పట్టదు. తమ సోదరులు 
వేంకటేశ్చరులుగారు (వ్రాయగా అదేపనిగా చెప్తూ నెలరోజుల్లో 
ఆయన “వేయి పడగలు” నవలను రచించారు. ఆయన కలం 
నుండి జాలువారిన ఆణి ముత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన 
రచించిన “శ్రీ మ(ద్రామాయణ కల్పవృక్షం” అసమానం! 
అద్వితీయం! పూర్వ కవులు రచించిన రామాయణాలు అనేకం 
ఉండగా మళ్ళీ ఈ రామాయణం ఎందుకు” అని తనకు తానే 
| ఎవరో (ప్రశ్నించునట్టు భావించుకుని - 
మరలనిదేల రామాయణం బన్నచో 

నీ ప్రపంచకమెల్లనెల్ల వేళ 
దినుచున్నయన్నమేతినుచున్న దిన్నాళ్ళు 

తనరుచి బ్రతుకులు తనవిగాన 
చేసిన సంసారమే చేయుచున్నది 

తనదైన యనుభూతి తనదిగాన 
తలచిన రామునే తలంచెద నేనును 

నౌ భక్తీ రచనలు నావిగాన 
"అంటారు. శ్రీ విశ్వనాథవారు వ్రాసిన పద్యకావ్యాలు రూన్సీ 
1. రాణి, భ్రష్టయోగి, భ్రమరగీతాలు, శృంగార వీధి మొదలైనవి. 
లఘు కావ్యాలలో శ్రీ కృష్ణ సంగీతము, గిరికుమారుని (ప్రేమ 
. గీతాలు, శిదూతము, వరలక్ష్మీ త్రిశతి, ధర్మపత్ని చెప్పుకోదగ్గవి. 
క్ల విశ్వనాథవారి “విశ్వనాథ పంచశతి” ఐదువందల పద్యముల 
, ముక్తకకృతి. ఇది గాధా సప్తశతి వంటిది. నాటకములలో 


'గుప్తసాశపతము,'నర్తనశాల, అనార్కలి (ప్రముఖమైనవి. నవలల్లో ' 


] అంతరాత్మ, బాణావతి, పులిముగ్గు, చెలియలికట్ట, కడిమి చెట్టు, 
స్నేహ ఫలము, ధర్మ చక్రము, భగవంతుని మీద పగ, వీరపూజ, 
బడ్డన్నసేనాని, హాహాహూహూ, ఏకవీర చెప్పుకోదగ్గవి. 
కాళ్మీరరాజవంళపు నవలల్లో (భ్రమర వాసిని, మిహరకులుడు, 
కవలలు, యశోవతి, పాతిపెట్టిన నాణెములు, సంజీవకరణి 
చెప్పుకోదగ్గవి. ఇవికాక పురాణవైర [గ్రంధమాల అనే పేరుతోవారు 
రచించిన నవలలు హసీనా, నాగసేనుడు,, వేదవతి, నివేదిత, 
అమృతవల్లి, అశ్వమేధము, చంద్రగుప్తుని స్వష్టము, నందోరాజా 
భవిష్యతి, నాస్తిక ధూమము, ధూమరేఖ మొదలైనవి. అలాగే 
నేపాళ రాజవంశ నవలలుగా శ్రీ విశ్సనాథవారు దంతపుదువ్వెన, 
దిండు (క్రింద పోకచెక్క, చిట్టీచిట్లని గాజులు, లలితా పట్టణపు 
రాణి, దూత మేఘము, సౌదామిని మొదలైన రచనలు చేశారు. 


“విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులో” ఆంగ్ల వ్యాకరణం మీద శ్రీ 
విశ్ళనాధవారికున్న పట్టు స్పష్టమవుతుంది. ఇది వినోద (ప్రధానమైన 
నవల. ' 

ఆధునికాంధ్ర గేయ వాజ్మియములో శ్రీ విశ్వనాథ 
వారి “కిన్నెరసాని పాటలు”కు ఒక విశిష్టమైన స్థానమున్నది. కిన్ఫెర 
ఉద్దిగ్గహృదయ! అత్తపోరుపడలేక కౌగిలించిన భర్త కౌగిటి 
కరగినీరై వాగుగా ప్రవహించినది. అక్కడి నుండి కిన్నెర నడకలు, 
నృత్యము, సంగీతము, కడలిపొంగు కిన్నెర దుఃఖము, గోదావరి 
సంగమముగా ఆమె జీవితం నడుస్తుంది. కిన్నెర నృత్యాన్ని 
విశ్చ్శనాథవారు ఎంత రమణీయంగా చిత్రించారో గమనించండి. 
'శరటాలలో, నుర్వుతెరచాలులో, కిన్నెరటుకదలి యిటుకదలి, 
చిటి తరంగాలతో, పోటి తరంగాలతో నటనలు మొదలెట్టెనే! 
(క్రొన్నీటి తుడుములా కదలాడెనే!' “పాముపాట” అనే సంగీత 
రూపకం శ్రీ, విశ్వనాథ వారి మరో అపూర్వ సృష్టి! పాముతో 
పెండ్లి అయిన త్రైలోక్య సుందరి పతి భక్తి బహుధా ప్రశంసనీయం! 
“ఎన్నెన్ని క్షేత్రమ్ములేగితినో యావజకు, చిన్ని నా స్వామికి చిలువ 
రూపముపోదు బుట్టలోపల స్వామి బుసకొట్టుచున్నాడు. అట్టి 
యాకలివేయునను కొందు నీయనకు, ఏయింటనైన పాలిప్పించు 
డని నేను పోయితప్పక యడగబోయి, యీ పాటికిని బుట్టదింపితి 
గాలిపోసుకోవయ్యా! బెట్టుసేయక పడగ విప్పిలేవయ్యా” అంటూ 
ఆమె పతియందు చూపె అనురాగం పాఠకుల కంటతడి 
పెట్టిస్తుంది. 

విశ్ళనాథ వారిని కొందరు సంప్రదాయవాది అనీ, 
ఫ్యూడల్‌ వ్యవస్థను సమర్దించారనీ అన్నారు. దానికి వారు 
సమాధానం చెపుతూ, * people say that | have nc sympa- 
thy for modernism. | can only pity them. ! am not 
enemy of science and technology.... My ideal briefly | 
stated is socialism plus God plus Religion. | may be 
defender of lost causes. But | think, itis better to doing 
firmly to something that is better. To doing firmly to some- 
thing that is with in our reach than chase desperately 
that shall never be ours" అంటారు. 

విశ్వనాథవారి కవితాత్మను, కవితావైదుష్యాన్ని, 
సాహిత్య సౌందర్య దర్శనమును గురించి చర్చించాలంటే ఇది 
సందర్భంకాదు. ఎందుకంటే ఆ చర్చకు అక్షరరూపం 


' కల్పించాలంటే ఒక మహోధ్గంధం అవుతుంది! భక్తి (శ్రద్దలతో 


సంభ్రమాశ్చర్యాలతో ఆయనకు అంజలి ఘటించడమే మనం 
ఈ క్షణాన నిర్వర్తించవలసిన కర్తవ్యం! మన సాహిత్య 
అధ్యయనానికి కావాలి అదే గమ్యం. 


rele | కత | 





ప్రేమప్వరూపులాలా! 

“శరీరమాద్యం ఇలు ధర్మ పాధకమ్‌” ఈ శరీరం 
ధర్మాచరణ నిమిత్తమై అందించిన వరప్రసాదం. కనుక 
ఈ శరీరమును పవిత్రమైన కర్మలచేత పవిత్రం గావించు 
కోవాలి. ఈ శరీరమునకు ఆరోగ్యం అత్యవసరం. మానవ 
జీవితమునకు ఆరోగ్యం పునాదివంటిది. ఈ ఆరోగ్యమును 


కోల్ళోయిన యెడల మనం అనేకవిధములైన బాధలకు 


| గురికావల్సివస్తుంది. మానవజీవితంలో ఆరోగ్యమునకు 
మించిన మహాభాగ్యం మరొకటి లేదు. అన్ని అంగముల 
చేరికే ఈ శరీరము. కనుక పరిపూర్ణమైనటువంటి ఈ 
శరీరమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. ప్రతి 
అంగమును పవిత్రమైన కార్యములో ప్రవేశపెట్టాలి. అప్పుడే 
ఈ శరీరము పుష్టి, సంతుష్టిని అందుకుంటుంది. శరీరము 
ఆరోగ్యముగా లేకుండిన మనసు ఆరోగ్యంగా, ప్రశాంతంగా 
ఉండదు. ఆరోగ్యమైన దేహము నందే ఆరోగ్యమైన 
మనసుకూడా ఉంటుంది. ఆరోగ్య శరీర మనసుల యొక్క 
పరిస్థితిని పురస్కరించు కొనియే ఆత్మ తనవ్యక్తిత్వాన్ని 
పోషించుకుంటుంది. కనుక మానవ శరీరము సర్వ 
ధర్మములకు, సర్వకర్మలకు మూలాధారం. 'ధర్మ అర్థ 
కామమోక్షాణాం ఆరోగ్యం మూలముత్తమమ్‌'ధర్మ 
అర్హకామమోక్షములనే పురుషార్హములకు కూడా ఆరోగ్యమే 
(ప్రధానమైన పునాది. కనుక నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక 
లౌకిక మార్గములలో ఈ శరీరమును (ప్రవేశ పెట్టటానికి 
ముందుగా ఆరోగ్యమును కాపాడుకోవాలి. 


అసలు ఈ ఆరోగ్యము చెడటానికి మూల 


కారణములను మనం విచారించాలి. అమితమైన 
ఆలోచనల చేతనూ, అమితమైన చింతలచేతనూ, అమిత 
మైన చదువుల చేతనూ - ఈ ఆరోగ్యమును మనం 
కోల్పోతున్నాం. అధికంగా చదవటంచేతనూ ఆరోగ్యం 


దెబ్బతింటుంది. (ప్రతిదానికి ఒకనియమం ఉంటుండాలి, 


(ప్రతికర్మకూ ఒక పరిమితం ఉంటుండాలి. 





..  (్రీసు వేదాంతి అరిస్టాటిల్‌ జీర్లకోళము మీద 
అనేక పరిశోధనలు చేసూ ్హా వచ్చాడు. నిరంతర పరిశోధనల 
చేత, కట్టకడపటికి అతనికి కూడా అనారోగ్యం ఏర్పడి, 
అజీర్ల ర్ల వ్యాధికి గురియె మరణించాడు. అదే విధముగనే 
ణృరినొ అనే డాక్టర్‌ గుండెజబ్బుల మీద అనేక పరిశోధనలు 
చేస్తూ వచ్చాడు. కట్టకడపటికి గుండె వ్యాధి తోనే అతను 
మరణించాడు. కనుక మనం ఏవిషయము నందైనా 
అమితంగా విచారించకూడదు. శరీరము క్లొన్ని 
పరిమితులతో ఏర్పడినటువంటిది. ఈ పరిమితమై 
నటువంటి దేహమునకు పరిమితమైనటువంటి పనినే 
చెప్పాలి. పరిమితమైనటువంటి పనులుచేస్తూ పరిమితమైన 
ఆనందాన్ని పొందాలి. 


భగవాన్‌ సాం దిన్యబోధ 


ఈనాడు మానవతా విలువలను గురించి బాల 
బాలికలకు బోధిస్తున్నాం. కాని ఆ పిల్లల స్థితిగతులను 
విచారించి, వారికి బోధించడానికి ప్రయత్నం చేయాలి. 
బలహీనులైన బిడ్డలకు బలమైన విషయాలు అమితంగా 
వారిలో (ప్రవేశపెట్టటానికి ప్రయత్నించకూడదు. మొట్ట 
మొదట బలహీనులైన బిడ్డలను బలమైన వారిగా 
చేయటానికి కొన్ని ప్రయత్నములు చేయాలి. శారీరకంగా, 
మానసికంగా వారిని అభివృద్దిచేయాలి. మొట్టమొదట 
వారికి Health is Wealth (ఆరోగ్యమే మహాభాగ్యము)ను 
గురించి బోధించాలి. తరువాతనే ఈ విద్యావిధానమును 
వారిలో (ప్రవేశపెట్టాలి. 


సంస్కృత పదమైన “విత్‌. అనే పదమునుండి 
'విద్య' అనే పదము వచ్చింది. 'వితో అనగా జ్ఞానము, 
(ప్రకాశము, ఆనందము అని అర్దము, (ప్రకాశవంతమై 
నటువంటి, పవి(త్రమైనటువంటి, విశాలమైనటువంటి 
భావములకే “వితో అనే పదము ఏర్పడినది. “విత్‌ అనే 


లన ల 


'పడ్లమున్లకు 'ఆంగ్లభోషలో' '“వడ్డ్యుకేషన్‌'" అన్నారు... ఈ 


పదీము ఏఢుతర్‌ అనే: పథము" నుండీ వచ్చింది. అన్లగో 
బజ్లీేటకు, తీయటం. ఏవిధంగా? గోచ్చరమయ్యేటటు . 


వంటి ప్రపంచమునుంచి, అగోచరంగా ఉండినటువంటి 
వాటిని గోచరింపచేయటం. అంతర్ముఖంగా ఉండినటు 
వంటి విషయములను బహిరు ఖం గావించడం. 
“ఎడ్యుకేర్‌” అనే పదమునకు రెండు అర్ధములు కూడా 


ఉన్నాయి. తన నుంచి తీయవలసినది ఒకటి. హృదయము. 


నుంచి తీయవలసినది రెండవది. చదవటం, వ్రాయటం, 
ఉద్యోగాలుచేయటం,సంపాదనలు సలపటం- ఇవన్నీ 
తననుంచి వచ్చినటువంటివే. ఇవి కేవలం జీవనోపాధి 
నిమిత్తం ఏర్పడినటువంటివే. ఇవికూడనూ మానవునికి 
అవసరమే. రెండవది హృదయమునుండి ఆవిర్భవించే 
టటువంటివి. అవి ఏవి? దయ, (ప్రేమ, కరుణ, సహనము, 
సత్యము- ఇత్యాది పవిత్రమైన గుణములు. ఇవి జీవిత 
పరమావధి నిమిత్తం ఏర్పడినటువంటివి. జీవనోపాధి 
ఒకటి. జీవితపరమావధి రెండవది. మొదటిది (ప్రవృత్తి 
లక్షణం. రెండవది ' నివత్తి త్తి లక్షణం. మొదటిది 'నెగిటివ్‌' 


అర్చన - అర్నణ 
అర్చన (క్రీయకంటె! అర్హుణే సుగతి సౌ 
భాగ్యమున్‌ కల్గించు! భక్తులకును 
తొమ్మిదిరంధ్రాల! కన్ముని వేణువు 
దేహమిది యను సం! దీప్తీ నొంది 

శ్రీ సాయిక్సష్టుని। చేతి కొనంగగా 

_ ప్రభువుగానమె దిన్యరాగనుగును 
జనుల సేనకుతోడు /నంకీర్తనలు సాధ 
నా పథనుందు ను; జ్ఞానమొనగు 
సత్యసాయి యనుగ్రహా | సంతరణము 
జన్మసంస్నారపూర్ణ ప్ర:సాదముకద! 
వరపితొర్జాల సరమార్ధు భొనమొంది 
వర్తిపురము చేరుకొనుడో! భక్తులార? 
















. = పంచాంగము శీనప్పశాస్త్రి 








తత్త్వము. ' “రెండవది పాజిటివ్‌ శక్త” దయ 'ప్రేవ 
అనేటట్రువంటిన్లి, చదవట్లం. వలన  వ్రల్నేటిటువంటివి శవ 
అవి మన హృదయంలో స సహజంగానే ఉంటున్నాయి... ఇవి 
సహజ తత్ష్యములు, కనుక సహజమైనటువంటి వానిని 
కొన్ని ఉపాయముల చేత బయటకు తెప్పించాలి. ఈ ' 
విధంగా తనయందున్నటు వంటివాటిని, తన 
హృదయము నందున్నటువంటి వాటిని వెలుపలికి తీసి, 
వాటిని శరీరంతో అనుభవించాలి. తననుంచి వచ్చినవన్నీ 
తాత్కాలికమైనటువంటివే. ఇవి శాశ్ళతమైనటు వంటివి 
కావు. ఇవి లోకపంబంధమైనటువంటి గుణములే. 
లోకంలో (బ్రతకటానికి ఇవి అత్యవసరములే. ఇవి (ప్రవృత్తి 
మార్గములే. ఇవి జీవనోపాధి నిమిత్తం ఏర్పడినటువంటివే. 
కాని హృదయంనుంచి ఆవిర్భవించినటువంటి దయ, 
(ప్రేమ, కరుణ, ధర్మము, సత్యము, - ఇత్యాదివన్నీ 
జీవనోపాధి నిమిత్తం కాకుండా, జీవిత పరమావధి నిమిత్తమై 
ఏర్పడినటువంటివి. కనుకనే హృదయమునకు 00గ- 
passion (దయ) అని పేరు పెట్టారు. హృత్‌+దయ 
=హృదయ,. ఆ హృదయమునకు పేరే 'కరుణ'. కనుక 
ఈ రెండింటిని మనం స(క్రమమైన మార్గంలో అనుభవించి 
నప్పుడే మన శరీరమునకు ఆరోగ్యమును చేకూర్చిన 
వారమవుతాము. 


మానవతా విలువలు అంటే ఇలాంటివే. మనకు 
కనిపించనటువంటి సత్యములు మనయందు ఎన్నియో 
ఉంటున్నాయి. కాని కనిపించేటటువంటివి, వినిపించే 
టటువంటివి, తలపించేటటువంటివి, మురిపించేటటు 
వంటి వానికే మనం మోజుపడుతున్నాం. కాని కనిపించ 
నటువంటి వానిని గురించి మనం ఏమాత్రం చింతించటం 
లేదు. కనిపించనటువంటి వానినే అజ్ఞాత శక్తులు అన్నారు. 
అజ్ఞాతశక్తులు అనగా ఏమిటి? పాండవులు పదునాల్గవ 
సంవత్సరంలో అజ్ఞాతవాసం చేశారు. పాండవులు ఉన్నారు, 
కాని ఎవరికీ వారు పాండవులని తెలియకుండా జీవితాన్ని 
గడుపుతూ వచ్చారు.అదేవిధముగనే ఈ పవిత్రమైన 





భావములు (దయ, పేమ, కరుణ వగైరాలు) మన, 


హృదయమునందు ఉన్నాయి. కాని అవి మనయందు 


లేవని, బయటినుంచి తెచ్చుకుంటున్నామని భావిస్తున్నాం. 
డిసెంబర్‌ '98- శ్రీనాకీ 










గగా-శహనామనవాయటలి 





MACHILIPATNAM - 


అయయ కాయతాలు. 





YEARS D 


సవ ఎవరూ ఇచ్చేటటువంటివికావు, బయటనుంచి 
తెచ్చుకునేటటువంటివికావు, గురువు బోధించేటటు 
వంటివికావు. [గ్రంధములు అందించేటటువంటివి కావు. 
ఇవి మన హృదయమునుండి ఆవిర్భవించేటటువంటివే. 
అవియే నిజమైనటువంటి మానవతా విలువలు, తననుంచి 
వచ్చేటటుఒంటివి బాహ్యమైన (ప్రకృతి విలువలు. 
హృదయమునుంచి వచ్చేటటువంటివి పరతత్త్య విలువలు. 
కనుక ప్రకతి విలువలు వేరు, పరతత్త్య విలువలు వేరు. 
ఆ పరళరత్త్వ విలువలనే 'మానవతా విలువలు" అన్నారు. 
అంక వాటిని ఈనాడు మనం కోల్పోయినాం, అందు 
వలన మానవుడు ఆకార మానవునిగా కనిపిస్తు స్తున్నాడు గొని, 
ఆచరణ మానవునిగా కనిపించటంలేదు. 


ఆరోగ్యమును మనం కాపాడుకుంటే మానవతా 
విలువలను అది పోషిస్తుంది. ఏ అంగమూ (ప్రధానంకాదు. 
అన్ని అంగముల ఏకత్వమే ఈ శరీరము. కనుక అన్ని 
అంగములయందు ఐకమత్యం అత్యవసరం. ఈ 
మానవతా విలువలలోపల మొట్టమొదట మనం బోధించ 


వలసినది' ఐకమత్యము”. ఇదే నిజమైన ౮౧. అసలు ' 


Voy fn Fury Se నుంచి వస్తుంది ? ee 


| హు? బాంధవ్యాన్ని పెంచుకోవాలి. అందరూ ఒక 
తల్లిబిడ్డలే . కనుకనే Brother Hood of Man, Father 
Hood of God అనేది మొదట బోధించాలి. మన 
మందరమూ భగవంతుని బిడ్డలమే. రూపనామములు 
వేరు, దేశభాషలు వేరు. అంతమాత్రమునే ఎవర్నీ పరాయి 
వారుగా భావించరాదు. పరాయివారుగా భావించటం చేతనే 


KOHINOOR 


Gold dee: pes FD 
Acid Proof & Cash Refundable 
Phone : (08672) 22630 


108001 ROUED GOLD COMPANY (0 |! 
521 002. AP. INDIA 


WANTED SALES CANVASSERS 





మనకు “పరతత్తం "అంటే అరం 
కావటం లేదు. పరాయి వారెవరూ కాదు. 
అందరూ ఏకకుటుంబీకులే . ప్రతి వ్యక్తీ 
ఈ విశ్వకుటుంబంలో సభ్యుడే. ఆ 
సత్యమును మొట్టమొదట గుర్తించి 

వలల కు బోధించాలి. వీల్చల కు 
బోదించేముందు మీరు ఆచరించి 
చూపించాలి. కనుక మొట్టమొదట. 56 
Good, రెండవది ౦ (1006, 
మూడవది 566 1006 కాని ఈనాడు 
అది మాత్రం నీలో లేదు. అందరికి మాత్రం సత్యధర్మ 
శాంతి ప్రేమ అహింసలు బోధిస్తున్నావు. ఈబోధించడం 
కన్నా, ఆచరించి చూపించుతే ఎంతైనాప్రచారం అవుతుంది. 
ఈ కాలంలోని పిల్లలు మహా తెలివితేటలు గలవారు. 
కలియుగ (ప్రభావం చేత ఆధునిక విద్యలు ఎన్నెన్నో. 
నేర్చుకోగలుగుతున్నారు. బోధించే ముందర ఆచరించి 
పిల్లలకు బోధిస్తే వారు తప్పకుండా ఆచరిస్తారు. పిల్లలు 
చాలా తెలివితేటలతో చూస్తూ వుంటారు, వింటూ 
వుంటారు ఆచరించని విషయాలు బోధిస్తుంటే, వారు 
కనిపెట్టి, బోధించే గురువే ఆచరించనప్పుడు, మనం 
ఎందుకు ఆచరించాలి? అని నిర్లక్ష్యంగా వింటుంటారు. 
అందువలన ఆచరించి బోధించాలి. అప్పుడే పిల్లల చేత 
సరియైన విద్యను అభ్యసించేటట్లు చేసిన వారమవుతాము. 
అందువలననే బోధించే వ్యక్తికి అధ్యాపకుడు, ఆచార్యుడు 
అని పేరు పెట్టారు. ఆచరించి బోధించేటటువంటివాడు 
'ఆచార్యుడు'అని అర్దం, అయితే ఈనాడు 'ఆచార్య'అనే 
పదమునకు విలువ లేకుండా చేస్తున్నారు. ఈనాటి 
బోధనలు ఆచరించి బోధించేటటువంటివి కావు. కేవలం 
(గ్రంధపరిచయంతో బోధిస్తున్నారు. అందువలన ఆశించిన 
ఫలితాలు చూడలేక పోతున్నాం . 


ఈనాటి బేధములకు మూలకారణం అనైకృతే. 
కనుక మొట్టమొదట “ఐకమత్యము'ను సాధించాలి. 
అందులో సాయి నంన్చలలో (వ్రవేశించినవారు, 
ఐకమత్యమును ఒక ప్రత్యేకమైన మార్గంలో అనుసరించాలి. 
ఏదేశం వారినయినా, ఏమతం వారినైనా, ఏభాషవారినైనా, 









డసిందర్‌ 98 —— 70 నారీ 


గ్‌ న 
ఏవయస్సువారినైనా సాయి ఏ విధంగా సమానత్వంగ్షా 


చూచుకుంటున్నాడో, అదేరీతిని మీరు కూడా అను ' 


సరించాలి. కనుకనే "౯0104 the Master" నీ మాష్టర్‌ను 
నీవు అనుసరించు. అయితే కేవలం అంటు న్నావు గాని 
చేయటం లేదు. నీ 111916 అందరినీ సమంగా చూస్తున్న 
ప్పుడు, నీవు ఎందుకు చూడవు?ఐకమత్యమును పెంచు 
కున్నప్పుడే నిజమైన స్వాతంత్ర్యమును సాధించిన వారమవు 
తాం . ఇట్టి స్వాతంత్ర్యం వచ్చినప్పుడే పరతత్యాన్ని మనం 
అనుభవిస్తాం కనుక దివ్యత్వమైనటు వంటి మానవతా 
విలువలను మనం పెంచుకోవాలనుకుంటే మొట్టమొదట 
ఐకమత్యమును మనం పెంచు కోవాలి, 


ఈనాటి ఆధునిక యుగంలో 80 శాతం 
రోగాలు మానసిక రుగ్మతలమూలంగానే వస్తున్నాయి. నా 
నాడీ సరీగా ఉన్నదా? లేదా? అనే అనుమానంతో నీ నాడిని 
చూచుకుంటుంటే ఎక్కువైనా అవుతుంది, తక్కువైనా 
అవుతుంది... నీవు దానిపై చింతపెట్టుకోకు. ఆనందంగా 
నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించుకుంటూరా. అది సక్రమ 
మైన మార్గమును అనుసరిస్తుంది. భగవత్‌ సృష్టిలో ప్రతి 
కర్మకూడనూ ఒక నియమబద్దమైనటువంటిదే. సూర్యో 
దయసూర్యాస్తమయములుకూడనూ ఒక నియమానికి 
అనుసరించినటువంటివే. కాని సూర్యోదయ సూర్యాస్త 
మయములు కూడనూ, దైవనిర్ణయమును అనుసరిస్తూ 
దైవనియమాన్ని అనుసరిస్తూ నడుస్తున్నప్పుడు, తెలివి 
తేటలు గల మానవుడు ఎందుకు అనుసరించడు? 
ఈనాడు లౌకికమైన |ప్రజ్ఞానశక్తి మానవుని ఒక యంత్రంగా 
మార్చివేస్తుంది. ఈ (ప్రజ్ఞాన శక్తిని అందుకోవాలని 
ప్రయత్నిస్తున్నాడు. ఈ (ప్రజ్ఞాన శక్తిని 1౧100440 
oriental Knowledge అంటారు. కాని Knంwledge కాదు 
ముఖ్యం. Information కాదు ముఖ్యం నిజమైన మానవతా 
విలువలు రావాలంటే 7209101240 కావాలి. ఈ 1౧- 
formation Knowledge (సమాచార జ్ఞానం) మానవుడ్ని 
కేవలం Computer గా మార్ఫివేస్తున్నది. 00౧౧౪1౪ గా 
మారినంత మాత్రమున ప్రయోజనంలేదు, 00౧౧౧౦౩6 
గా మనం మారాలి. అదియే నిజమైన మానవతా విలువ. 


Composer గనుక లేకపోతే Computer ఏం పనిచేస్తుంది? . 


డీఫీంబర్‌ '98 


+ ఈ మానవతా విలువలు అనేవి 0౦905౭ గా మార్చి 


వేస్తాయి. కాని భౌతికమైన శక్తులు మాత్రం 007048 
గా మార్చివేస్తాయి. ఈనాడు ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌... 
కంప్యూటర్‌ అంటున్నారు. దానిని ఎక్కువగో ఇష్టపడు 
తున్నారు. దీని వలన కలిగేటటువంటి ఫలితం: ఏమిటి? 
కట్టకడపటికి సహజసిద్దమైన మన బుర్రలోని. తెలివి 
తేటలను కూడా మరిచిపోతున్నాం. నిజమైన కంప్యూటర్‌ 


మన బుర్రలో వుంటున్నది. ఆ దగ్గర వున్న 'కంప్యూటర్‌ను 
- మరచిపోయి, డబ్బు యిచ్చి కొనుక్కొని దానితో ప్రయత్నం 


చేస్తున్నాం. ఇంతకన్నా అమాయకత్వం ఎక్కడనైనా 
ఉన్నదా? భగవంతుడు అనుగ్రహించిన బుర్రను 
ఉపయోగించుకోవడంలేదు. అసలు Orginal Computer 
మన దగ్గర ఉంటున్నది. దానిని అనుసరించాలి. కాని 
ఈనాడు Original ను వదిలి పెడుతున్నారు, Artificial 
ను అనుసరిస్తున్నారు. Art I$ OUt Side, Heart is In- 
side. ఈ తీగ ను ఆశిస్తున్నారేగాని Hear ను 
ఆశించడంలేదు. మనం He8గను అనుసరిస్తే ఉగ అంతా 
దాని నుండి వచ్చేస్తుంది. Ar 000169 from the Heart. 
ఈ సత్యమును మొట్టమొదట మనం గుర్తించాలి. 


ఈనాటి విద్యావిధానంలో మనం ఎంతైనా 
మార్పు చేయవలసింది ఉన్నది. బాలవికాస్‌ గురువులు 
దినిని చక్కగా (గ్రహించి, పిల్లల ద్యారా ప్రపంచానికి 
మంచిని వ్యాప్తి పి గావించాలి. అనేకమంది పురుషులు ఈ 
బాలవికాస్‌ కార్యక్రమాలలో పాల్గొనటంలేదు. ఉదాహర 
ణకు ఈనాడు చూడండి! సర్టిఫికేట్లు ఆడవారికి ఎన్ని 
వచ్చాయి? మగవారికి-ఎన్ని వచ్చాయి? ఆడవారు అధ్యాప 
కులుగా ఉండటంచెతనే, ఇంత అభివృద్ది కనిపిస్తున్నది. 
కనుక మగవారు కూడా (ప్రవేశించి తగిన ఉత్సాహం (ప్రోత్సా 
హములను అందించాలి. బాలవికాస్‌ కార్యక్రమాలను 
అభివృద్ది పరచాలి. పిల్లల కోసం ఆడవారు రాత్రింబవళ్ళు 
కష్టపడుతున్నారు. మగవారు ఆ విధంగా చేయటంలేదు. 
(ప్రీలలోవున్న (శ్రద్దాభక్తులు, పురుషులలో కూడావుంటే 
ఎంతైనా ప్రపంచాన్ని మార్పుచేయవచ్చును. లేడీ టీచర్లు 
మాతృభావనతో బోధిస్తారు. తమ బిడ్డలలాగే భావించి, . 
ప్రేమించి, బుజ్జగించి, లాలించి వారికి బోధిస్తుంటారు. | 





“కాని మగవారు తం(డ్రివలే జబర్‌ దస్తీ చేస్తూ, కఠినంగా 


చెబుతుంటారు. ఆ బోధనలు మారినప్పుడే మానవతా 
విలువలు బాలబాలికలకు వంటపడుతాయి. బోధనలు 
ప్రేమపూర్వకంగా చేయాలి. మగవారు ఆవిధంగా 
చేయలేరు. పిల్లలకు ఎవరికైనా జబ్బుచేస్తే, మహిళా టీచర్లు 
ఇంటికివెళ్ళి కూడా క వస్తారు; మగవారి 
యందుకూడనూ ఈ డ్రేమత తము అభివృద్ధి కావాలి. 
అప్పుడే సర్వసమానత్వం మనకు (ప్రాప్తిస్తుంది. మగవారి 
యందు సహజంగా అహంకారం ఉంటుంది. ఈ అహం 
కారమే వారిని చెడగొడుతున్నది. పిల్లలకు బోధించే సమ 
యంలో అహంకారాన్ని దూరం చేసుకోవాలి. మృధు 
మధురంగా బోధించాలి. 


బెంగుళూరులో టెలిఫోన్‌ ఫ్యాక్టరీ ఉన్నది. ఆ 
ఫ్యాక్టరీలో పనిచేసేవారు అందరూ ఆడవారే. “ఎందుకు 
మగపిల్లల్ని తీసుకోరు?” అని ఆ ఛైర్మన్‌ను (ప్రశ్నించాను. 
అప్పుడు ఆ ఛైర్మన్‌ “ఒక ఆడపిల్ల చేసే పని పదిమంది 
మగపిల్లలు కూడా చేయరు?” అన్నాడు. ఆడవారు 
పట్టుదలపడితే దానిని సాధించేదాకా నిద్రపోరు. ఇంకా 
ఒక చిన్న విషయం గమనించండి. మగవారు కారు నడుపు 
తారు, ఆడవారు నడుపుతారు, కాని ఎక్కువ యాక్సిడెంట్లు 
మగవారు సడేసే కారక అవుతుంటాయి. ఎందువలన? 
ఆడవారు మగవారికన్నా ఏకాగ్రతతో కారు నడుపగలరు. 
ఆ ఏకా[గ్రత మగవారిలో కూడా వచ్చిన ప్పుడు దేశం 
అన్ని రంగాలలో బాగుపడుతుంది. ప్రత్యేకంగా 
సత్యసాయి సంస్థలలో పనిచేసేవారు కడు జాగరూకత 


తోవుండాలి. ఇక్కడపనిచేసేవారు మంచి చేసినా చెడ్డ, 


చేసినా అది సత్యసాయికే వస్తుంది. కనుక సత్యసాయికి 
పేరు. తీసుకొని రావాలంటే మీరు సత్యమైన మార్గమును 
అనుసరిస్తూరావాలి. మన సంస్థలో ఒకరినొకరు కలహించు 
కురటున్నారనే నింద రాకూడదు. మనలో ఏమాత్రం 
బేధభావములు పెట్టుకోకూడదు. ఐకమత్యంతో సాధించ 
డానికి ప్రయత్నం చేయాలి. అన్నింటికీ ప్రేమయే 
ఆధారము. (ప్రేమనే దైవము. ఆ డ్రేమ యందే 
జీవించడానికి ప్రయత్నం చేయండి. LoVe 15 106, Live 
in Love. 


డిసెంబక్ష్‌ '౨6 


సెలవు యిస్తుంటారు. దేనికోసం? 
పనిచేసారు కాబట్టి ఈ దేహమునకు ఏడవ దినం విశ్రాంతి 


ఫ్యాక్టరీలలో, ఆఫీసులలో వారానికి ఒక రోజు. 
ఆరు దినములు 


అవసరం. ఎందుకంటే జడమైన యం[(త్రమునకే కొంత 
విశ్రాంతి యిస్తుంటారు. అమితంగా అదిపనిచేస్తే ఆ ఇనుప 
మిషన్‌ కూడా చెడిపోతుంది. కనుక ప్రాణంతో కూడిన 
ఈ దేహమునకు కొంత విశ్రాంతి అవసరమే. కాని ఈ 
సాయి ఏ 51౧౮౭ అయినా Hంl౮౭y తీసుకుంటున్నాడా? 
లేదు... లేదు... ప్రతి క్షణమూ నా కర్తవ్యాన్ని నేను 
నిర్వర్తిస్తున్నాను. దీనినే “కర్తవ్యం యోగముచ్యతే” అన్నారు. 
కాబట్టి ౨౦ your Duty, Duty is God, Work is Wor- 
hip. పెద్దలు ఆదర్శమైన జీవితాన్ని గడుపుతుంటే, పిల్లలు 
కూడా మిమ్ములను అనుసరిస్తుం టారు. కనుక కహాతు 
పెద్దలు మొట్టమొదట ఈ మానవతా విలువలను అభివృద్ది 
గావించడానికి కంకణం కట్టు కోవాలి. ఈ ఛైర్మన్లు, కో- 
ఆర్షినేటర్జు, సెక్రటరీలు - వీరందరూ కూడనూ కర్మలలో 
(ప్రవేశించాలి. ఏదో (వ్రాసి పదిమందికి పంచడం కాదు 
ముఖ్యం. ఈ Circulation తో జరిగేటటువంటిదికాదు. 
మనలోపల 01041216 కావాలి. అప్పుడే మనలో ఒక 
విధమైనటువంటి TrIAnN$fOrMation వస్తుంది. లేకపోతే 
జీవితమంతా INfOrMation తోనే వృధా అయిపోతుంది, 
Information ముఖ్యంకాదు. Informationకేవలం Quan 
tity. Transformation, Quality. డిగ్రీలు, సర్టిఫికేట్లు 
ఎంతమందికి ఇచ్చామనేది (ప్రధానం కాదు. ఎంతమందిని 
బాగుచేశామనేది ముఖ్యం. 


విదురనీతి 


“ఆక్రోశ పరివాదాభ్యాం 

విహింసస్త్య బుధా బుధాన్‌ 

వక్తా సాపముదాత్తే ' 

క్షమ నూణో విముచ్యతే” 

అజ్ఞానులు తిట్లతో, నిందలతో పండితులను 
హింనీంచుచున్గారు. పాపము తిట్టువారిని, నిందించు 
వారిని చేరును. క్షమించువారు మాత్రం దాని నుంది 
విముక్షులగుదురు. భ్‌ | . 





సేవ... సేవ..... అంటారు. సేవ అంటే ఏమిటి? 
బజారు ఊడటం సేవకాదు. మందిరాలు శుభ్రం 
చేయటం సేవకాదు. నారాయణసేవ చేయటం సేవకాదు. 
మన కని మనం స(క్రమంగా చేయాలి. మన ఇని 
తగిన రీతిలో చేసినప్పుడు, అది కూడా ఒక సేవయే. నీకు 
ఇచ్చే జీతానికి తగినంత పనిచేయటం కూడా సేవయే. 
వేలాది రూపాయలు జీతం తీసుకుంటున్నారు. వందల 
రూపాయల పనికూడా చేయటంలేదు. ఇడి సేవ అని 
ఏవిధంగా చెప్పగలం? తీసుకున్న దానికి తగిన పని 
చేయాలి. అదియే దేశానికి సేవ. అదియే దేశానికి సహాయం. 
సమాజానికి సరియైన సేవ చేయటం అంటే అదే. సాయి 
సంస్థలలో చేరినటువంటివారు కండలు కరిగి, ఎముకలు 
అరిగేటట్టుగా పనిచేయాలి. మొట్టమొదట కష్టపడి పని 
చేయండి, (శ్రమించండి, కష్టపడండి. తరువాత ఆనం 
దంగా భుజించండి. అప్పుడు చక్కటి ఆరోగ్యం కలుగు 
తుంది. ఆరోగ్యమైన దేహంతో ఎన్ని పనులైనా చేయ 
వచ్చును. 

సంపాదించిన ధనధాన్యవస్తువాహనాదులు అన్నీ 
గాలిమేడలవలె ఎగిరిపోతుంటాయి. డబ్బును సంపాదిం 
చటం గొప్పతనంకాదు, నీతిని సంపాదించాలి. బజారు 
లోని బిచ్చగాడు కూడ డబ్బును సంపాదిస్తాడు. సంపాదిం 
చిన ధనంలో ఒక్క కాసుకూడా వెంటతీసుకొని ఎవరూ 
పోరు, కనుక మనం సంపాదించినది సమాజానికి అర్పితం 
చేయాలి. సమాజసేవలలో పాల్గొనాలి. నేను 'ధనవంతుణ్ణి 
అని అహంకారపడటం గొప్పతనంకాదు. త్యాగేనిజమైనటు 
వంటి భోగి. ఈ ధనంతో భోగపడేటటువంటి వాడే నిజమైన 
రోగి. కనుక మనం రోగులం కాకూడదు. త్యాగులం 
కావాలి. | 
పేమన్వరూపులారా! 

(ప్రేమను పెంచుకోండి! ఆరోగ్యమును అభివృద్ధి 
చేసుకోండి! సమాజ సేవలలో పాల్గొనండి! అప్పుడే మీకు 
దైవాను[గ్రహంచేత సరియైనటువంటి శక్తి సాఘర్థ్యములు 
'లభిస్తాయి. నీవు కష్టపడి భగవంతునికి సేవచేసినప్పుడు, 
నిన్ను ఎందుకు ఉద్దరించడు భగవంతుడు? ఆ నమ్మకం 
తో పనిచేస్తూ రావాలి. కానిఈనాడు అట్టినమ్మకం చాలా 
తగ్గి పోయింది. కారణమేమిటి? నీయొక్క విశ్వాసదోషమే 


దీనికి మూలకారణం. కనుక మనం విశ్వాసాన్ని పెంచు. 
కోవాలి. ఆ విశ్వాసాన్ని పెంచుకొంటూసోయినప్పుడే మనకు 
భగవంతుడు శక్తిని అనుగ్రహిస్తాడు. ఆ పరిపూర్ల్ణమైనటు 
వంటి భక్తిని మీరు పెంచుకోవాలి. అభేద్యమైన భావాన్ని 
పెంచుకోవాలి. 510% and Study wins the Race. ఈ 
రెండింటి ద్వారానే మీరు, సమాజంలో విజయాన్ని 
సాధించవచ్చును. 

కేవలం భక్తి... భక్తి... అంటూ 'రామ, కృష్ణా, 
గోవిందా” అంటే చాలదు. ఇవన్నీ (ప్రాకృతమైన సాధనలే, 
ఈ నామములన్నీ సత్కర్మలకు మాత్రమే సంబంధించి 
నటువంటివి. ఈ సత్కర్మలవలన సద్భావనలు రావచ్చు 
గాని మానసిక శాంతి మా(త్రంరాదు. మానసిక శాంతి 
రావాలంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీరు పనిలో 
ప్రవేశించాలి. ఈనాడు ప్రతివానికి కావల్సినటు వంటిది 
మానసిక శాంతి. మానసిక శాంతి లేక అనేకమంది అనేక 
అవస్తలకు గురిఅవుతున్నారు. మానసిక శాంతి రావాలంటే 
హృదయపూర్వకంగా, నా సోదరులకు, నా సోదరీమణులకు 
సేవ చేస్తున్నాననే (ప్రేమభావంచేత, సంబంధ బాంధవ్యం 
చేత మీరు సేవలలో (ప్రవేశించాలి. ఏదో కొన్ని విషయాలలో 
బేధాభిప్రాయాలు కలిగినప్పటికీ, మరు నిముషంలోనే 
మార్చుకోవాలి ఆ ద్వేషాన్ని అట్టే "పెంచుకుంటూ పోగూడదు. 
దీనికి పాండవులే చక్కటి ఆదర్శం. పాండవులు అరణ్య 
వాసంలో ఉన్నప్పుడు కృష్ణుడు ఒక పర్యాయం పాండవులు 
నివశించే పర్ణశాలకు వెళ్ళుతాడు. అక్కడ ఒక ధర్మరాజు 
మాత్రమే ఉంటాడు. అప్పుడు కృష్ణుడు “ధర్మజా! నీ 
సోదరులు ఏరి?” అని అడుగగా “కృష్ణా! నలుగురు 
ఆహారం తీసుకొని రావటానికివెళ్ళారు. మిగతా నూరు 
మంది హస్తినాపురంలో ఉన్నారు"అని ధర్మజుడు సమా 
ధానం చెప్పగా, అప్పుడు కృష్ణుడు 'ధర్మజా! ఆ మూరు 
మందివలననే గదా! మీకు ఈ యిక్కట్టు సంభవించి 
నాయి. మీరు పంచపాండవులే. మీ సోదరులు ఐదుగులే” 
అని అంటాడు. అప్పుడు మరల ధర్మరాజు “కృష్ణా! మేము 
నూటఐదుగురం సోదరులం. మాలో మాకు బేధాభి 
(ప్రాయం వస్తే మేము ఐదుగురు సోదరులం, కౌరవులు 
వందమంది. మా కుటుంబంపై ఎవరైనా వచ్చిపడితే, 
మేము నూట ఐదుగురం కలిసి ఎదిరిస్తాం. కాబట్టి కొంచెం 


మము తవల్‌ 


ముం హవన 
కీఫెంబర్‌ '౨8----——_— 10 శ్రీవాతీ 





“బేధభావం కలిగినంత మాత్రమున వారు మాకు సోదరులు “కలిసి మెలసీ పెరుగుదాం 
కాకుండాపోరు. వారునూ సోదరులే”అని అంటాడు. కనుక కలసి. మెలసి తిరుగుదాం 
మనం ఈనాడు ఆ విధమైనటువంటి సోదరభావమును కలసి మెలసి తెలుసుకున్న 
డి 
పెంచుక్సుంటూపోవాలి. అట్టి ఐకమత్యమును మనం అ రా 
ఈనాడు పెంచుకోవాలి. “మా సాయి సంస్తల లోపల ఏ కలసి మెలసి కలతలేక 
సజ. చెలిమితో జీవించుదాం” 
విధమైనటు వంటి కలహములు లేవు, ఏవిధమైన బేధభావ 
(ఇ “ఎవ oa 

ములులేవు. ఒక్క తల్లి బిడ్డల వలె జీవిస్తున్నారు. ఈ ఈనాడు ఏ సేవచేసినా ఎవరికో చేస్తున్నామనే 
విధమైన ఆదర్శం ఏ సంస్థ యందూలేదు” ఆనేటటువంటి భావమును మాత్రం మరచి, మాకు మేమే చేసుకుంటు 
సత్మీర్తిని మీరు తీసుకొనిరండి. ఆ పేరు ఒక్కటే మనకు భా వ. స ఫ్‌ వ 
చాలు. ఆ పేరే ముఖ్యమైనది. మంచిపేరు తెచ్చుకుంటే నర “కొలు భావనను పంచుకున్నప్పుడు రం 

వ్‌ సత్‌ విప్రా బహుదావదంతి”. అప్పుడే సమత్వం ఏర్పడు 
గొప్పవారమైపోతాం. అందరూ మంచివారు కావాలి. 


క న! తుంది. దీనికి స్వామి యొక్క ౧౪౧౫1980 (అనుమతి) 
న ర ప ప నరగొర. ఉండనవసరంలేదు. వారు ఆశించినదానినంతా నేను 


ఐకమత్యమనేది చాలా అవసరం. ఐకమత్యంతో “తథాస్తు... తథాస్తు “అని ఆశీర్వదిస్తుంటాను. 


ఎంతటి పనినైనా సాధించవచ్చును. అందరూకలిసి పనిచేస్తే (ది. 20-11-1998న సాయికుళంల్‌ మందిరంలో 
ఎంత పనైనా చేయవచ్చు. అన్నీ విజయవంతం అవుతాయి.  బ్రాలవికొన్‌ కార్యక్రమంలో hans సాయిచేనీన దివ్య 
ఏ ఒక్కటీ విఫలం కాదు. కనుక కలసిమెలసి పనిచేయండి! ప్రసంగం నుండీ) 


రసవర్ధట్లాలు -42) (తావ గం రాం అవా 


ఫ్రాన్స్‌ దేశచక్రవర్తి నెపోలియన్‌, ఒకసంపన్న మహిళతోపాటు ప్యారిస్‌ నగర వీధులలో విహరిస్తున్నాడు. 
అంగరక్షకులెవరూలేరు. రాజవీధులుకాక చిన్నసందుల్లో వెళ్తున్నారు. మహిళ ముందుగ నెలన్నర: ఆమె వెనుక 
కొద్దిదూరంలో నెపోలియన్‌. 

ఇరుకైనదారిలో ఎదురుగా ఒక కూలి, నెత్తిపై పెద్ద బరువుతో ఎదురైనాడు. - సంపన్నమహిళకు తన హోదా, 
ప్రతిష్టలతో పాటు, చక్రవర్తితోపాటు తిరుగుతున్నానన్న గర్వం ఎంతగానో ఉండేది. అట్టిస్థితిలో ఒక సామాన్య కూలి 
వాడికి దారి ఇవ్వటం ఎలా సహిస్తుంది? ఆ కూలి మనిషిని చూచీ ఛూడనట్టు ధీమాగా వెళ్తూఉంది. 

కూలివానిని చూచిన నెపోలియన్‌ అతనికి దారి ఇవ్వాలనుకున్నాడు. కాని ఆమె ఇరుకు దారి మధ్యలోనే 

ఠీవిగా నడుస్తూ ఉంది. కూలివాడు. ఆమె చేతిని పట్టుకొని పక్కకు తోశాడు. నెపోలియన్‌ అతనికి దారి ఇచ్చాడు. 
“మేడమ్‌ ఆ కూలి మనిషి మోస్తున్న బరువును మనం గౌరవించాలి” అన్నాడునెపోలియన్‌. . 

మహిళ నివ్వెరపోయింది! ఒక చక్రవర్తి అతి సామాన్యుడైన కూలి మనిషికి దారి ఇవ్వటం ద్వారా అతన్ని 
గౌరవించటమా! అనుకొన్నది. “మేడమ్‌, ఈ సామాన్య (ప్రజలే నాదేశానికి ఆధారం అన్న విషయం మనం విస్మరించరాదు 
అంటూ నమ్రతాభావంతో పలికాడు నెపోలియన్‌. మహిళ నెపోలియన్‌ భావాన్ని (గ్రహించింది. కూలివాడి తలపైనున్న 
బరువు పెద్దదైనా, చిన్నదైనా దానిని మనం గౌరవించాలని నెపోలియన్‌ (క్రియాత్మకంగా సూచించారు. నెపోలియన్‌ 


వ్యక్తిత్వ వైశిష్ట్యం అదే. 
i - జాననుద్ధి హనునుచ్చాప్రి | 


డిసెంబర్‌ 98 ———“— 1 శ్రీవాణీ 








మనోభిరామం-34 








ఆత, పరమాత శై స్వరూప స్వభావాలు- వాటి 
సంబంధ బాంధవ్యాలు అర్హంచేసుకోవడం మానవునికంత 
సులభ సాధ్యంకాదు. అంధుకు కారణము ఒక్కటే! 
రకరకాల (భ్రమలు ఆతని మస్తిష్కంలో ప్రవేశించి బుద్దిని 
మందగింపచేస్తాయి. ఆ పొరలు తొలగించుకొన్ననాడు 
ఆతనికి అర్హంకానిదంటూ ఏదీ ఉండదు. 

సగటు మానవుడు (ప్రాపంచిక జీవిత సుఖాలే 
సర్వస్వమని (భ్రమించి సంతృప్తి చెందుతాడు. పరలోక 
భావన, ఆధాఃత్నిక చింతనల తలపే రానీయడు. ఈ 


శరీరము అశాశ్యతమని తెలిసినా, ఆత్మ అంటే శరీరమేనన్న 


(భ్రమలో పడిపోతాడు. అందుకే జీవితంలోని సుఖదుఃఖా 
లకు అనుగుణంగ చలించిపోతాడు. లోకంలో ఈ 
తరగతికి చెందినవారే అధికం! వారందరికి, ఆత్మకు- 
దేహానికి గల భేదము తెలియదు-తెలిసికోరు! 


శరిరం వేరు- మ అని తెలిసికొన్నవారు 
రెండవతరగతి వారు! అంటే ఆత్మ, దేహం ఒకటేనన్న 


భ్రమనుంచి వీరు బయటపడతారు! కానివీరు, ఆత్మ 


యన్నది వ్యక్తిగతమని, స్వతం(త్ర (ప్రతిపత్తిగలదని, 
మానవుని ఇచ్చాప్రకారము సంచరించగలదన్న (భ్రమలో 
పడిపోతారు. ఇది మరింత (ప్రమాదకరమైన (భ్రాంతి! 
ఎందువలనంటే, ఈ భ్రమవలన, మానవునిలో అహంకార 
మంకురిస్తుంది. సర్వకార్యములు స్వయంశక్తితోనే 
సాధించగలనన్న గర్వము జనిస్తుంది. అంతా స్వయ 
ప్రయోజనకత్యమేనని విజ్ఞవీగుతాడు! ఈ (భ్రాంతే ఆతని 
పతనానికి దారితీస్తుంది! పరమాత్ముడొక్కడే సర్వస్వతంత్ర 
శక్తిమంతుడన్న జ్ఞానము కలిగినపుడే, ఆ మానవుడు ఆ 
(భ్రమలోంచి బయటపడతాడు! 

ఆత్మ, వరమాత్మల కుండే అవినాభావ 
సంబంధం మరింత జటిలమైనది. ఆ సంబంధ బాంధవ్యా 
లను తెలిసికోడానికి, వేదాంతంయొక్క భావనలే మనకు 
మూలాధారం! ఆధ్యాత్మిక జ్ఞానంపైనున్న అపోహలు, 
సందేహాలు, సంశయాలు తొలగిపోవాలంటే, మానవునికి 
దేహము-ఆత్మ-పరమాత్మ; ఈ మూడింటి పరిచయము, 
పరిజ్ఞానము కలగాల్సిందే! అందుకే భగవద్గిత ఆరంభం 
లోనే ఈ (ప్రస్తావన చేయడం జరుగుతుంది! 


కురుక్షేత్ర సం(గ్రామానికి సమాయత్తమైన 


డీసెంబర్‌ “98 


29న-శ్వేరాట్నే 


అర్జునుని రధసారథి శ్రీకృష్ణభగవానుడు రణరంగ 


మధ్యభాగాన నిలిపాడు! శత్రు సైన్యబలాన్ని ఒక్కసారి 
పరికించి చూడమని చెప్పాడు! ఎదుట నిలచియున్న 
తాతలను, తం(డ్రులను, గురువులను, బంధువులను, 
చూచిన అర్జునుడు తీవ్రసంక్షోభానికి, ఆందోళనకు 
గురాతాడు. 

“కృష్ణా! యుద్దమునకై సంసిద్దులై వచ్చిన ఈ 
ఆతబంధువులను చూచినంతనే నామనస్సు తల్లడిలి 
వతం, ఒడలు గగుర్చాటుచెంది వణికి పోతోంది. 


సోనుంగి రానుం 


నాశరీరము, నామనసు, నాస్వాధీనము తప్పుచున్నవి. ఈ 
యుద్దముపేరిట స్వజనులను సంహరించుట (శ్రేయ 
స్కరము కాదనిపించుచున్నది. నాకు రాజ్యభోగమక్కర 
లేదు. బంధుజనముల జంపుకొని, రాజఃసుఖములను 
కోరుకొని వచ్చిన నేను ఎంతటి పాపమున కొడిగట్టితిని” 
- అంటూ మొరపెట్టుకొన్నాడు! 
“అర్జునా!నీ ధర్మసందేహము నాకర్దమైనది. నీవు 
పాపమునకు ఒడిగట్టితివని (బ్రామవడుచున్నావు. 
పాపమనుది రెండువిధములు. నిషిద్దకర్మలాచరించుట- 
అనగా చేయకూడని పనులుచేయుట మొదటిది. నిర్దేశిత 
కర్మలాచరించకపోవుట- అనగా చేయవలసిన పనులు 
చేయకపోవుట రెండవది. ఇప్పుడు యుద్దముచేసి 
ధర్మమును రక్షింపవలసిన నీవు యుద్దము చేయకుండ 
వెనుతిరిగినయెడ, నీ కర్తవ్యమునుమాని, ధర్మహానికి 
కారకుడవై, పాపియై నరకమున బడుదువు! అయిననూ 
కర్తవ్యతా దృష్టితోచేయు కార్యములకు పాప,పుణ్యములు 
అంటవు! అంతేకాదు! ఈ శరీరములు అశాశ్యతముల: 
ఆత్మయొక్కటే శాశ్వతమైనది. అదే అనశ్చరాత్మ! దానికి 


చావులేదు. కావున ఆత్మతత్త్యమును తెలిసికొని, wea 


దుఃఖమును దూరము చేసికొని నీ కర్తవ్యమును 
నిర్వహింపుము” - అని శ్రీకృష్ణుడు ప్రబోధించాడు. 


ఈ విధముగా దేహము, ఆత్మ-పంమాత్మల | 


సంబంధముల నవగాహన చేసికొని, తమ క్యవ్యమును 
నిర్వర్తించుటయే మానవుల విధి! 






: 
శ్‌ 
శ 
{ 
1 
|| 
వ్‌ 
! 
i 


శీనాడీ 


మహిళా దినోత్సవ సందేశం 





ఈనాడు లోకంలో దుర్మార్గులైన కుమారులైనా 
ఉన్నారుగాని, దుర్మార్గురాలైన తల్లులు మాత్రంలేరు. 
పవిత్రులైన తల్లులు ఎన్నో విధములైన శక్తులు అందిస్తూ 
వచ్చారు. వ్సీ బడ్డు, మీ పుడ్డు, మీ దుడ్డు, మీ శక్తి అంతా 
మీ తల్టుల ప్రభావమే. ఇంత త్యాగం చేసిన మీ తల్లికి 
ఏమాత్రం కృతజ్ఞతజూపుతున్నారు? ఈ దేహం ఎక్కడ 
నుంచి వచ్చింది? దీనిని ఎవరు పెంచిపెద్ద చేశారు? 
ప్రాణాన్ని కూడా త్యాగంచేసి అభివృద్దిగావించింది తల్లియే. 
కాబట్టి తల్లి ప్రేమను మనం మరువకూడదు. కనుక మొట్ట 
మొదట తల్లిని (ప్రేమించాలి. తరువాత తండ్రిని 
డపేమించాలి. తరువాత గురువును గౌరవించాలి. 
తరువాత దైవాన్ని పూజించాలి. తల్లి తండ్రిని చూపుతుంది. 
తండ్రి గురువును చూపుతాడు. గురువుదైవాన్ని 
చూపుతాడు. కనుక ఈ నల్లురిని మనం ప్రేమించాలి, 
గౌరవించాలి, పూజించాలి. తల్టులు (ప్రతి కార్యానికి 
ముందంజవేస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గమునందుకూడా 
తల్లులే మార్గమును చూపుతున్నారు. (ప్రతి పవిత్రమైన 
కార్యమునకు తల్లులే మూలకారణం. ఇట్టి తల్లులను 
మనం ఏనాటికీ మరువరాదు. ఎలాంటి పరిస్థితులలోను 
తల్లిని మరువరాదు, విడువరాదు. ఈనాడు కలి ప్రభావం 
వలన కొందరు తల్లిని వంటమనిషిగా చూస్తున్నారు. పని 
మనిషిగా భావిస్తున్నారు మరికొందరు. ఇది ఎన్ని 
జన్మలకర్మయో. తల్లి త్యాగశీలి. ఉదాహరణకు ఒక 


తల్లి బిడ్డను ఎత్తుకొని పోతుంటుంది. ఏదైనా క్రూరమృగం 


ఎదురువచ్చిందంటే, తన దేహమునైనా దానికి అర్పించ 
డానికి సిద్దమవుతుందిగాని, తన బిడ్డను మాత్రం కాపాడు 
కుంటుంది. అంతటి త్యాగళీలురు తల్టులు, పవిత్రమైన 
భావం కలిగినటువంటి వారు తల్లులు. తన కుమారులు 
అభివృద్ధిలోనికి వచ్చారంటే ఆనందించేవారు తల్లులు. 
ఒకరు బాగుపడుతుంటే ఇతరులు అసూయపడ వచ్చును. 
ద్వేషించవచ్చును. తన కుమారుని అభివృద్దిని చూచి 


హెల్త్‌, వెల్త్‌ తల్లిదండ్రుల అశీర్చాద ఫలితము 





ఆనందించేది ఒక తల్లి మాత్రమే. కుమారుడు ఎంత 
అభివృద్దిలోనికి వస్తే అంత ఆనందిస్తుంది తల్లి. మన 
దేశమును Mother Land మాతృభూమి అంటారు. తల్లిని 
(ప్రేమించకుండా దేశాన్ని (ప్రేమించినందువలన ఎవరూ 
గొప్పవారుకారు. తల్లిని మించిన స్వర్గం వేరొకటి లేదు. 
రామచంద్రుడు “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి' 
' అన్నాడు. “రామా! రామా!” అని స్మరిస్తున్నాము. కాని 
రాముని ఆదర్శములను విస్మరిస్తున్నాం. రాముని 


భగవాన్‌ సాయి సందేశం 


పూజించటంకంటే రామాజ్ఞను శిరసావహించుతే గొప్ప 
భక్తులవుతారు. తల్లి మనసును ఎమా(త్రం కష్టపెట్టకుండా 
చూచుకోవాలి. తల్లిని నిరంతరం స్మరిస్తుండాలి. తల్లిని 
కించిత్‌ అయినా బాధపెట్టకుండా చూచుకోవాలి. స్వామిది 
వేయి తల్లుల (ప్రేమ అని అంటూంటారు. ఒక తల్లి 
(ప్రేమనే మీరు చూడటంలేదు. వేయి తల్లుల (పేమ మీకు 
ఎట్టా అర్హమవుతుంది? ఒక తల్లినే సంతోషపెట్టటానికి 
ప్రయత్నించటంలేదు. స్వామిని ఏవిధంగా సంతోష 
పెట్టగలరు? నీ తల్లిని నీవు సంతోషపెట్టు. స్వామి సంతోష 
పడుతారు. స్వామికి ఏమీ అక్కరలేదు. అనేకమంది 
Happy Birth Day... Happy Birth Day అని నాకు 
(వ్రాస్తుంటారు పిచ్చివారు. Happy లేనివారికి Happy 
చెప్పవచ్చును. నేను ఎప్పుడూ H&ppy గానే ఉంటున్నాను. 
మీ తల్లిదండ్రులకు Happy చెప్పండి. ఎందుకంటే, 
పుత్రవాత్సల్యంచేతను, పుత్రుని అభివృద్ది నిమిత్తమై 
అనేకరకములైన సమస్యలతో వారు మునిగి ఉంటుంటారు. 
అలాంటివారికి Happy.... Happy చెప్పుండి. మి(త్రులకు 
చెప్పండి, బంధువులకు చెప్పండి. భగవంతునికి మాత్రం 
Happy చెప్పనవసరంలేదు. భగవంతుడు ఎప్పుడూ 
ఆనందస్వరూపుడే. మీ నుంచి నేను ఏమీ కోరను. నాకు 


సెందిర్‌ '98 లారి 1 — — — — —_ శ్రీవాణీ 


"ఏమీ అవసరంలేదు. మీరు ఆనందంగా ఉండండి. మీ 
తల్లిదండ్రులను ఆనంద పెట్టండి. అదే నాకు ఆనందం, 


తల్లిని (ప్రేమించండి, తండ్రిని గౌరవించండి 
తల్లిదండ్రులను సంతృప్తిపరచండి. వారు సంతృప్తి 
చెందుతే, మీ జీవితమంతా సంతృప్తిగానే నడుస్తుంది. 
అప్పుడు దైవమే మీకు హస్తగతమైపోతాడు. దైవమును 
మీరు (ప్రత్యేకంగా పిలువనవసరంలేదు. మీరు 
సత్రవర్తనతో నడుచుకున్నప్పుడు దైవమే మీ దగ్గరకు 
పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈనాడు నీవు పుత్రుడుగా 
ఉండవచ్చు. ఇంకా కొంత కాలానికి నీవు తండ్రివి 
కావచ్చును. ఈనాడు నీవు పుత్రికగా ఉండవచ్చు. ఇంకా 
కొంతకాలానికి నీవు తల్లిగా మారవచ్చు. నీవు తల్లిగా 
ఉన్నప్పుడు నీ కుమారుడు నిన్ను (పేమించకపోతే నీవు 
ఎంత బాధపడుతావు? నీవు తండ్రిగా ఉన్నప్పుడు నిన్ను 
నీ కుమారుడు గౌరవించపోతే ఎంతబాధపడుతావు? 
ఒక్కమాటు ప్రశాంతంగా ఆలోచించుతే కర్తవ్యం బోధపడు 
తుంది. ఎవరినీ బాధించకు. పరులను నిందించకు. పరులు 
కాదు వారు పరమాత్ములయా! ఎవరినీ దూషించకూడదు. 
పరుల దోషములను ఏమాత్రం వెదుకకూడదు. పరుల 
దోషమును నీవు ఒకటి వెదుకుతే, పరులు నీ దోషాలను 
నూరు వెదుకుతారు. కనుక ఎవరియందు దోషములు 
వెదుక కూడదు. అందరినీ (ప్రేమించు, అందరిని విశ్వసించు. 
కాని తల్లిదండ్రులను మాత్రం గౌరవించు, ప్రార్దించు, 
పూజించు. అదియే నీ జీవితానికి తరగని సంపద. నీకు 
Wealth (సంపద) కావాలని బాధపడవద్దు. తల్లిదండ్రుల 
ఆశీర్వాదమే నీ Wealth (సంపద), అదియే నీ Health 
(ఆరోగ్యం). Health, Wealth తల్లిదండ్రుల ఆశీర్వాద 
ఫలితమే. తల్లిదండ్రుల సేవయే భగవంతుని సేవ. భగవం 
తుని దగ్గరకు మనం పోవటంకొదు. భగవంతుడినే మన 
దగ్గరకు తెప్పించుకోవాలి. ఆ విధమైన శక్తి సామర్హ్యములను 
మనం సంపాదించుకోవాలి. ఎవరినైనా వదులుగాని 
తల్లిదం(డ్రులను మాత్రం వదలకు. వారిని ఆశ్రయించు, 
ఆరాధించు, వారి ఆశీర్వాదములను నీవు అందుకో. 
తల్లిదండ్రుల ఆశీర్యాదమును అందుకొని, అభివృద్ధిచెంది 


జగత్తుకు ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతారని ' 
నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. 

(ది. 19-11-1998 మపొళా దినోత్సవ 
సందర్భమున భగవాన్‌ చేనీన వ్రనంగం నుండి) 


సరస్వతి నమస్తుభ్యం 

అనాదికాలమునుండి భారతదేశమునందు 
తల్పులను కూడా బైవస్వరూపంగా విశ్వసిస్తూ వచ్చారు. 
దుర్గా, సరస్వతి- వీరందరూ తల్గ్లులతో సమానమే. వారికి 
వేరువేరుగా పేర్టుపెట్టుకొనినప్పటికీ, వారందరినీ తల్లులు 
గానే భావిస్తూ వచ్చారు. సరస్వతియొక్క స్వరూపాన్ని 
విశ్శసించి, ఆనందించి, అనుభవించాలి. కొంతమంది, 
కొంతకాలం (క్రిందట 'సరస్వతి' బరు కూడా చెప్పకూడ 
దని చెప్పారు. ఇదిచాలా అజ్ఞానము. ఇది చాలా అమాయ 
కత్వం. తల్లితో సమానమైనటువంటి సరస్వతిని విస్మరిం 
చడం కడుశోచనీయం. సరస్వతిని స్మరించకుండా, ఏ 
ఒక్క అక్షరమును మనం వల్లించలేం. (ప్రాచీన కాలంలో 
మనబుషులు సరస్వతిని వర్షించారు. 

“సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి 
విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా 
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరవర్లినీ 
నిత్యం పద్మాలయా దేనీ సానూంపాతు సరస్వతీ” 

మన భారతదేశమునకు కూడనూ ఈ 
సరస్వతి పేరే పెట్టారు. సరస్వతికి 'భారతి' అని పేరు 
కూడా ఒకటి ఉన్నది. ఈ భారతి'యొక్క పేరు సరస్వతి 
పేరే. ఈ సరస్వతి పేరే భారతదేశమునకు పెట్టారుగాని, 
ఏదో ఒక రాజుపేరుకాదు. దుష్యంతుని కుమారుడైన 
భరతుని షేరు ఈ దేశమునకు పెట్టారనుకుంటున్నారు. 
అంతకు పూర్వం ఈ దేశమునకు ఏమిసురు? ఇవన్నీ 
తీసుకుంటే దైవము నుంచి వచ్చిన పేర్లే ఇవన్నీ. సరస్వతి 
పేరు ప్రపంచంలో అన్నింటిలోనూ లీనమై ఉంటున్నది. 
ఈమెకు 'బ్రహ్మపత్ని' అని ఒక పేరు. బ్రహ్మ అనగా 
సృష్టికర్త యొక్క అనంతమైన శక్తిని మనం విశ్ళసించాలి. 
సృష్టి కర్తయొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవాలి. 


(మహిళాదినోత్సవం - ది. 19-11-1998) * టొటా 





మనా 





న 


1948లో పండిట్‌ జవ వహర్‌లాల్‌ నెహూగారు 
విశాఖపట్టణం వచ్చి 'జలఉష' నౌకకు ప్రారంభోత్సవం 
| చేసినపుడు సింహాచలం నుండి వేదపండితులు విచ్చేసి 
వేదమంత్రాలు చదివి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. 
| అది మనదేశపు ఆచారం. 
ఇంగ్లండులో క్రొత్తనౌకను జలప్రవేశం చేయించే 
| టప్పుడు విస్కీ సీసాలు పగులకొడతారు. అది వాళ్ళ 
ఉఆచారర; 
ఇంగ్లండులో (ప్రభువుల సభకు 26మంది (క్రైస్తవ 
| మతాధికారులను రాజు నామినేట్‌ చేస్తాడు. (బ్రిటిష్‌ రాజు 
యొక్క పట్టాభిషేకాన్ని ఆర్బి బిషప్‌ ఆఫ్‌ కాంటర్భరీ 
| నిర్వహిస్తాడు. ఈ కారణంగా ఇంగ్లండును ఎవరూ 
'కమ్యూనలిస్థు దేశంగా వర్షించరు. 
అమెరికాలో సెంటు నోటుమీద “దేవునిలో 
| మేము విశ్వాసముంచుతాము” అని ముద్రించబడి 
ఉంటుంది. అలా (ప్రకటించడాన్ని ఎవరూ మతోన్మాదంగా 
| విమర్శించరు. మానవుల బుుజువర్తనకు దైవవిశ్యాసం 
అవసరమని వాళ్ళభావం. 
భారత రాజ్యాంగం (ప్రకారం భారత (ప్రభుత్వ 
సూక్తిగా సత్యమేవ జయతే” స్వీకరించబడింది. ఇది 
ముండకోపనిషత్తులోనిది. జీవిత బీమా సంస్థ సూక్తిగా 
“యోగక్షేమం వహామ్యహం” తీసుకున్నారు. ఇది 
భగవర్గీతలో నిది. 
కాని, ఇటీవల మనవిద్యామం(త్రుల సమావేశంలో 
విద్యాధిదేవత అయిన సరస్వతీ (ప్రార్దన జరిపితే కొందరు 
అభ్యంతరం చెప్పారు. నినాదాలు చేశారు. వాకౌట్‌ చేశారు. 
ఇది సెక్యులరిజానికి విరుద్దమన్నారు. 
ఐరోపాలో రోమన్‌ విద్యాధిదేవత 'మినర్వా'ను 


| ఆరాధిస్తారు. సరస్వతికి బదులు మినర్యాకు వందనం 
చేస్తే అది సెక్యులరిజమవుతుందా? 


సరస్వ త్రీ ప్రార్థన అభ్యంతరకరమా? ] 


న్వ్‌ 





స్పష్టకర్తు వివిధ ౩6 కలక జరగడం. | 
కొరకు వాయువు, అగ్ని, టే కం. సూర్యుడు; వగైరా 
శక్తులు సహకరిస్తుంటాయి. ఆ శక్తులనే దేవతలుగా 
ఆరాధిస్తుంటాము. వర్షంకొరకు వరుణుని పూజిస్తాము. 
విద్యాధిదేవతను విద్యామం(త్రుల సమావేశంలో ఆరాధిస్తే 
నేరమా? 

ఆంధ్రప్రదేశ్‌లో సాయిబాబా మందిరాలను 
గూడా దేవాలయాలుగా పరిగణించదలచిన ప్రభుత్వానికి | 
మతంమీద వ్యతిరేకత ఎందుకు? ధ్వజస్త్రంభంలేని 


మందిరాలు దేవాలయాలు కావు. ఈ కుహనా సెక్యుల 
రిస్టులకు దేవుడు పనికిరాడు. ఆ దేవుడికి వచ్చే 'డబ్బు' 
మా(త్రం చాల రుచిగా ఉంటుంది. 

దేశ విభజన జరిగినపుడు హిందువులు అధిక 
సంఖ్యాకులుగా ఉన్న రాష్ట్రాలు ఇండియన్‌ యూనియన్‌లో 
చేరాయి. కనుక దేశంయొక్క సుస్థిరతకు, సమైక్యతకు 
హిందూ భావనయే పట్టుగొమ్మ. 

“హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్లనే 
భారతదేశం లౌకికదేశంగా కొనసాగుతున్నది.” అని బాబ్రీ 
మసీదు కార్యాచరణ సమితి సభ్యుడు జావేద్‌ హబీబ్‌ 1990 
డిసెంబరులో అంగీకరించాడు. ఈ సత్యాన్ని ఎల్లరూ అర్ధం 
చేసుకోవడం అవసరం. హిందూ వ్యతిరేకతయే 
సెక్యులరిజంగా పరిణమించడం విషాదకరం. _ 3 


కరిసం ఒక్క ముత్తునితోనంసనా 
శవాఖి' చంది కట్టించండి! 


ఉత్తకు సాహత్యాల్న ఫుత్సహాంచంష! 





నల న 


స్నాతకోత్సవ సందేశం 


మౌనవతో ఇలువలను కాషాడే నిమిత్తమై మేము ఈ బన్నీ deol 








BEBE EESEEBEBEEEEBBEEEEEBEEBEEEEBEBe 
(ప్రాచీన బుషులకు సాఠముల్‌ చెన్సగ కాని ఆ న్‌ా వ. తగినటువంటి వ. 
బాలిన వేదాంత సారమతులు మాత్రం వారు చేకూర్చలేదు. ఈ విజ్ఞాన శాస్త్రము 


తను జీవితంబులు త్వాగంబు చేసేయు 

సామాజికమును నరిగ తెరచి 
నేద శాస్త్ర ఇతిహోన వురాణముల్‌ 

ఇంవుగ మెప్పించి నట్టి బుమలు 
సర్వ సర్పం నవో బక్రపొలనమైన నడీపీంచ గభిన నాయకులు 

కలరు పెక్కొండ్రు భారత భువిని నేడు 
ఉందీ ఫలమేమి వారిలో ఒకరైన 

అనుదినంబును స్పజించెడీ ఆర్హనాదము 
ఆలకీంన తలంచరే ఆధ్యులారా!” 

“ఉత్తిష్టత! జాగ్రత్త! (ప్రాప్యవరాన్ని బోధత!” 
విద్యార్దులారా! లెండు! మేల్కొనుడు! లక్ష్యమును 
సాధించునంత వరకు మీ దీక్షను విరమించ కుండా 
చూచుకోండి! ఈనాడు కావల్సింది భౌతిక భోగ 
భాగ్యములు కావు. జీవిత సంగ్రామ రంగము నందు, 
మహాయోధులై నిలచి, పవిత్రమైన ధీరత్యాన్ని ప్రకటించి, 
ఆదర్శ వీరులుగా నిలవాలి. విద్యార్దులారా! (ప్రాచీన 
బుషులు విద్యా రంగమునందు ఏవిధంగా ఆదర్శమును 
నిరూపించినారో, దానిని ఒక్కసారి విచారించి చూడండి, 
ధర్మమునకు వారు పట్టాభిషేకం కట్టారు. సత్యమునకు 
స్వాగతం పలికారు. వీరత్వానికి కంకణం కట్టారు. అట్టి 
పవిత్రమైన భారతీయ సంస్కృతిని అభివృద్ది పరచినటు 
వంటి మహావీరులకు మీరు (ప్రతి బింబములుగా నిలవాలి. 
భారతదేశమునకు వారసులు మీరే. పవిత్రమైన ధర్మ 
శాస్త్రములను ఉద్దరించి, దేశమును కళ్యాణనందనం 
గావించడానికి కంకణం కట్టుకోవటానికి మీరు సిద్దంగా 
ఉండాలి, 


గత రెండు వందల సంవత్సరాల నుంచి విజ్ఞాన 
శాస్త్ర రంగంలో విరివిగా ప్రయోగాలు జరుగుతున్నాయి. 


భౌతికమైన నాగరికతను మాత్రమే అందిస్తూ వచ్చింది. 
ఈనాడు దేశమునకు అంతర్నాగరికత అత్యవసరం. 
భారతదేశమునందు మానవతా విలువలు నశించిన 
యెడల, ఆధ్యాతి శ్రమే నశించి పోతుంది, నైతిక విలువలు 
క్షీణించిపోతాయి, ధర్మానికే పోని ఏర్పడుతుంది, 
మానవత్వం మంట కలిసిపోతుంది. ఇట్టి మానవతా 
విలువలను కాపాడే నిమిత్తమై మేము ఈ జన్మ ఎత్తానునే 
విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోండి. సమాజ సంక్షేమాన్ని 
దృష్టియందుంచుకొని, దేశ కళ్యాణమును దృష్టి 


భగీనాన్‌ సాయి దివ్య ప్రకటన 


యందుంచుకొని, పవిత్రమైన మానవత్వాన్ని అభివృద్ది 

పరచే.నిమిత్తమై మీరు కంకణం కట్టుకోవాలి. 
భారతీయులు శాంత స్వభావులు, క్షమ వారి 

సొత్తు గత చరిత్రను పరిశీలిస్తే, భారతీయులు ఎవరి 


_ మీద ఏనాడు నిష్కారణంగా దండెత్తిపోయిన ఉదంతాలు 


కనిపించవు. ఎందరో విదేశీయులు భారతదేశంపై దండెత్తి 
వచ్చి, భారతీయుల సౌభాగ్యాన్ని దోచుకొని వెళ్ళారు. కాని 
భారతీయులు అటువంటి దుశ్చర్యలకు ఏనాడూ పాల్పడ 
లేదు. వారి శాంతము, సౌశీల్యము, సౌజన్యమే దీనికి | 
మూలకారణం. భారతీయులకు దివ్యత్వము, పవిత్రతలు 
రెండూ రెండు నేత్రములవంటివి. ఆనాడు భారతదేశంలో 
అన్యాయ, అక్రమ, అసత్య, అనాచారములు అంటే 
భారతీయులకు ఏమాత్రం తెలియవు. అటువంటి పవిత్ర | 
భారతభూమిలో ఈనాడు విషబీజాలు నాటబడి, 
ఆందోళనలకు, అల్లకల్లోలాలకు నిలయమై అశాంతికి 
మూలమై అప్రదిష్ట పాలవుతున్నది. 


డిసెంబర్‌ 198 గతో 


i కేవలం (గంథ పరిచయం మా(త్రమే చదువులు 


కావు. ఆచరణతో కూడిన (ప్రచార ప్రబోధలు మానవునికి 
అత్యవసరం. అభ్యసించిన విద్యలను ఆదర్శమైన మార్గంలో 
సమాజానికి అందించాలి. 

“చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? 

కాలేజీ డిగ్రీలు పొందిన విద్యానంతులగునా?” 

ఇట్టి నిత్య సత్యములను నునం ఏనాడో నురచిపోయినాం 

(బ్రతుకుటకే విద్య యన బ్రతుకుట లేదే నళుసక్షులు?' 

భారతదేశములోనే గాక, అనేక దేశాలలో కోట్లాది 

విద్యావంతులున్నారు అయితే ఈ విద్యావంతులు, ఆయా 
దేశములకు ఏవిధమైన ఉపకారం చేస్తూ వస్తున్నారు? 
సమాజమునకు వారు ఏ విధమైన సహాయం చేస్తున్నారు? 
సమాజ సంక్షేమం కోసం వారు ఏవిధంగా ఉపయోగపడు 
తున్నారు? లేదు...లేదు.... వారి స్వార్ధ స్వప్రయోజనాల 
కోసమే ఈ చదువును ఉపయోగ పెట్టుకుంటున్నారు. 

- విద్యార్థులారా! ఈ స్వార్ధ స్వప్రయోజనములను 
త్యజించి, పరార్దము, పరోపకారము అనే దీక్షను మీరు 
పూనాలి. భారతీయ విద్య ఆదర్శవంతమైనది. తన కాళ్ల 
మీద తాను నుంచోగలిగిన స్వశక్తిని అందించేటటువంటిది, 
పరోపకారం కోసం ప్రాణాన్ని కూడా త్యజించడానికి 
ఎమా(త్రం వెరువనటువంటి శక్తిని, స్ఫూర్తిని అందించే 
టటువంటిది భారతీయ విద్య. దయామయులుగా 
మార్చగలిగేది భారతీయవిద్య, అయితే ఈనాటి విద్య 
కేవలం మేధాశక్తిని మాత్రం అభివృద్ది పరుస్తున్నది గాని, 
హృదయవిశాలతను గురించి ఏమాత్రం విచారించటం 
లేదు. విద్య హృదయ విశాలతను పెంచేదిగా వుండాలి 
గాని, శిలాహృదయులుగా మార్చేది కారాదు. త్యాగమైనటు 
వంటి దేశభక్తి (పేమ మయమైనటువంటి దైవభక్తి ఈ 
రెండూ విద్యార్దుల రక్తంలో (ప్రవహించాలి. 

విద్యాసంస్థలు (ప్రపంచంలో రోజు రోజుకూ పెరిగి 
పోతున్నాయి. పల్లె పల్లెలో పాఠశాలలు (ప్రారంభిస్తున్నారు. 
వీధి వీధిలో స్కూళ్ళు పెడుతున్నారు. కేవలం పాఠశాలలు 
(ప్రారంభించినంత మాత్రమున, (ప్రతి విద్యార్ది విద్య 
నభ్యసించినంత మాత్రమున కలిగీన ఫలితమేమిటి? ఏమీ 


ప్రయోజనం లేదు. విద్యార్థిలో ఉండవలసిన వినయం. 
ఈనాడు కానరావటం లేదు. 

“మేలు చేసీన వానికే కీడు చేయు 

కూడు పెట్టీన వానినే కూల దోయు 

నిద్య చెప్పిన వానినే వెక్కి రించు 

ఇదియే ప్రోగైన్‌ ఈనాడు నిద్వయందు.” 

అందరూ విద్యావంతులూ. స్కూలుకు వెళ్ళే 
వారందరూ విద్యార్డులే. కాని ఆ విద్య యందు వుండినటు 
వంటి పవిత్రమైన, నిత్యమైన, సత్యమైనటు వంటి భావాన్ని 
గుర్తించినటువంటి వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తున్నారా? 
మీరు చదివిన చదువులు సార్టకం కావాలంటే, మీరు 
సమాజంలో (ప్రవేశించాలి, సమాజ సేవలలో పాల్తొనాలి, 
ఈ దేశమును పరిశుద్ధమైన దేశంగా మీరు మార్పు 
చేయాలి. (ప్రతి మానవునిలో మానవతా విలువలను 


పెంపొందించాలి. మానవుని మానవునిగా పెంచిన 


ప్రయోజనం లేదు. పరిపూర్ణ్వమానవునిగా తీర్చిదిద్దాలి. 
అప్పుడే ఈ విద్య సార్హకమవుతుంది. 

విద్యార్దులారా! పెద్దలను గౌరవించి, సమాజంలో 
ఆదర్శమైన జీవితాన్ని మీరు అందించాలి. అప్పుడు మీరు 
చదివిన విద్యకు తగిన విలువను అందుకున్న వారవుతారు. 


పెద్ద డిగ్రీలు పొంది, నడతలు చూస్తే విరుద్దమైనవిగా వుండి 


నప్పుడు, ఈ డిగ్రీల విలువ ఏమిటి? మార్కులు తెచ్చు 
కోవటం గొప్పకాదు, రిమార్కులు రాకుండా జా(గ్రత్తపడండి. 
ఈనాడు విద్యార్ధికి నూటికి 35 మార్కులు వస్తే ప్యాసై 
పోతున్నాడు. మిగతా 65 మార్కులు ఏమైపోయి నట్టు? 
ఒక వ్యక్తికి నూరు పనులు వప్పజిప్పినప్పుడు, 35 పనులు 
చేసి, 65 పనులు చెడగొడితే అతడు ఎట్టా పాసైనట్టు? 

ప్రాచీన విద్య లక్ష్యము నూటికి నూరు శాతం 
రావాలి. అదియే నిజమైన విద్య. కేవలం మార్కుల కోసమే 
తాపత్రయ పడకండి. పవిత్రమైన హృదయాన్ని విశాలం 
గావించుకోవటానికి, విద్య నభ్యసిస్తున్నామనే వివేకాన్ని మీరు 
అభివృద్ది పరచుకోవాలి. విద్యతోపాటు వివేకమును సంపా 
దించు కోవాలి. దేశం యొక్క భవిష్యత్తు విద్యార్దుల మీదనే 
ఆధారపడి వున్నది. 





డిసెంబర్‌ 98 ——“— 7 — వాలీ 


ల . 


స 
ళా 
జా 


eat” 


కఫ్‌ పోక 3౦: 2785 
వింటి ఫోన ౩౦" 2235 ప 


శ్రగోలు కవరింగ్‌ వర్కురి 


౯840135 శుముహత, మారివీ 





“రీతి నియమాలు (గ్రంధాల నిలిచిసోయె 

వ్రదయనుంతయు దుర్గంధ వతనమయ్యి 

చతలంతయు స్వార్ధంబు చేతలయ్యె 

ఇదియె ఈనాటి (సోగ్రెన్‌ విద్యలందు” 

నీతి, నియమాలు ఆచరణలో చూపు. (గ్రంథ 

ములు చదివి ప్రయోజనం లేదు. అదియొక పుస్తకము, 
ఇదియొక మస్తకము”. మస్తకములో నున్న దానిని 
అనుభవంలో పెట్టు. ఆచరణలో పెట్టు. జ్ఞానము అనేది 
అనేక రకములు. 1. Bookish Knowledge (పుస్తక జ్ఞానం) 
2. Discrimination Knowledge (విచారణా జ్ఞానం 3. 


| General Knowledge (లౌకిక జ్ఞానం), 4. Practical, 


Knowledge (అనుభవ జ్ఞానము). (ప్రతి ఒక్కరూ జనరల్‌ 
నాలెడ్డిని అభివృద్ది పరచుకొని, అనుభవజ్ఞానంలో 
ప్రవేశించాలి. (ప్రతి వ్యక్తికి కామన్‌ సెన్స్‌ మరియు జనరల్‌ 
| నాలెడ్డి చాలా అవసరము. మొట్టమొదట మన జీవితాన్ని 
సరియైన మార్గంలో పెట్టుకోవాలి. అప్పుడే పదిమందికి 
ఆదర్శంగా రూపొందుతాము. అదియే 4 గలు. 


Follow the Master 
Face the Devil 
Fight to the End 


Finish the Game. 


Who is your master? నీ కాన్షస్‌యే నీ 
మాష్టర్‌. కనుక నీ కాన్షస్‌ నే నీవు అనుసరించు. ఈనాటి 
విద్యార్థులకు ఆత్మ విశ్వాసమే లేదు. ఎప్పుడు ఈ ఆత్మ 
విశ్వాసము అభివృద్ధి అవుతుంది? త్యాగమయమై 
నటువంటి దేశభక్తి పేమమయమైనటువంటి దైవభక్తి - 
ఈ రెండూ మనలో ఆవిర్భవించినప్పుడే మనలో విశ్వాసం 
తప్పకుండా అభివృద్ది అవుతుంది. ఈనాడు (ప్రతి ఒక్కరికి 
Doubts (సందేహాలు)... Doubts... ప్రతి మానవునికి 1౭- 
pression... (నిస్సుహ) depression..... ఇది ఏనాడు 
పోతుందో, ఆనాడే మానవుడు నిజమైన మానవుడుగా 
రూపొందుతాడు. ఈ 660169510౧ కు కారణం నీ 
బలహీనతే. నాయమాత్మ బలహీనేన నలభ్యః “బలహీనులు 
కాకూడదు. బలహీనులకు ఆత్మ లభింఛదు. ఆత్మ 
విశ్వాసం లేనటువంటివాడే బలహీనుడు. 


భారతదేశమునందు కావల్సినంత భాగ్యం | 
ఉంటున్నది. దానిని గుర్తించడానికి మీరు ప్రయత్నించట . 
ంలేదు. ఏమిటి ఈభాగ్యం? అదియే త్యాగభాగ్యము, 
అదియే ఆధ్యాత్మిక భాగ్యము, అదియే సేవాభాగ్యం. 
ఇలాంటి పవిత్రమైన భాగ్యం మన భారతదేశంలో 
వుండి కూడనూ, నీవు ఎందుకు కాలమును 
వ్యర్ణంచేస్తున్నావు? కాలంవ్యర్షంచేయ కూడదు. (ప్రతి 
మానవుని యొక్క దేహంకూడనూ కర్మతో కూడినటు 
వంటిదే. మనదేహం కర్మాచరణనిమిత్తమే వచ్చింది. 
“శరీరమాద్యం ఖలుధర్మ సాధకమ్‌”. భారతీయ సంస్కృతి 
యందు ఈసత్యమును మీరుగుర్తించాలి. ఈదేహం ఎం 
దుకు వచ్చింది? ఈదేహమును పదిమందికి సంతోషపెట్టె | 
కార్యక్రమంలో పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. 
కడపటివరకు సహాయం ---- సహాయం--చేయాలి. దీనినే 
మన భారతీయ సంస్కృతియందు “పరోప కారః పుణ్యాయ 
పాపాయ పరపీడనమ్‌” అన్నారు. HELP EVER, HURT | 
NEUER. ఆఖరి శ్వాసవరకూ ఇతరులకు సహాయంచేస్తూనే 


el 


ఉండాలి. అప్పుడే మన జీవితం సార్హక మవుతుంది. ప్రతి 
వ్యక్తి పవిత్రమైన ఆదర్శాన్ని చూపాలి. పదిమంది 
మెచ్చుకునేటటువంటి ఆదర్శాన్ని చూపాలి. పదిమందికి 
ఆనందాన్ని అందించే ఆదర్భాన్నిచూపాలి. పదిమందిని 
అభివృద్దిపరచేటటువంటి ఆదర్శాన్ని చూపాలి. కాని 
ఈనాడు అటువంటి ఆదర్శం ఎక్కడా కనిపించటం లేదు. 
ధనార్జన కోసం మనం ప్రాకులాడకూడదు. 
ధనార్జన కోసం చదువుతున్నామనుకొంటారు. ఇది చాలా 
పెద్దతప్పు. మనం చదువుకున్న చదువు సమాజంలో 
| చక్కగా ఉపయోగపడితే ధనం అదంతట అదేవస్తుంది. 
కాని ఈనాడు విద్యాసంస్థలు ధనమునకై అన్ని విధములైన 
పాట్లు పడుతున్నాయి. 
రను దైవంబయ్యె 
దర్హుంబె మతనుయ్యె 
స్వార్ధమే జీవికి న్థానమయ్యె 
ధనము ధర్మంబయ్య 
దయను హీనంబయ్యె 
కసటమే జీవికి కాంతియయ్యె 
భోగాలు రాగముల్‌ రోగాల పొలాయె 
కొమాంధులుగ చేసె కలిని చదును 
(బతుకుఅంతయు బనాబాధ బద్దమయ్యో 
ఆలసీంచిన జగతి వీగతియునగునో 
విద్యయందు నైతిక నుంవుగ జేర్చి 
భారత బిడ్డలని పేరు బడయరయ్యా!' 
మనం చేసే ప్రతి కర్మయందు నైతికవిలువ 
వుండాలి. నైతికమును ఆదర్శము చేసుకొని మనకర్మలలో 
మనం (ప్రవేశించాలి. అప్పుడే మనం నైతికశక్తి సంపత్తిని 
సంపాదించగలం,. ఇ 
ప్రేమస్వరూపులారా! 

(ప్రాచీనకాలమునుండి దేశదేశములకు 
ఆధ్యాత్మిక సంపత్తిని: అందించి “లోకాస్సమస్తా సుఖినో 
భవంతు” అనేదానికి 'సార్టకం చేసింది భారతదేశం. అట్టి 
ఆదర్శమును మీరు ఈనాడు పునః (ప్రారంభించాలి, 
(గామగ్రామాలలో ప్రవేశించాలి. వాడవాడలో (ప్రవేశించాలి. 


దివ్యమైన, నవ్యమైన భావాలను చాటాలి. ఐకమత్యమును 
అభివృద్ది గావించాలి. ఐకమత్యంతో పనిచేయాలి. 
ఎవరిపైన అసూయ చెందరాదు. 'అసూయ' అనేది నివారణ 
కాని రోగం. దూషణ భూషణ, తిరస్కార పురస్కారము 
లకు ఏమాత్రం లొంగక, క్రుంగక ముందుకు సాగిపోవటం 
నేర్చుకోవాలి. ఇవి ప్రతి మానవునికి వస్తునే ఉంటాయి. 
కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. మంచివారికే యివన్నీ 
వస్తుంటాయి. వాటిని మనం లెక్క చేయరాదు. చెట్టును 
రాళ్ళతో ఎందుకు కొడుతున్నారు? పండ్డు వుండటంచేతనే 
రాళ్ళతో కొడుతున్నారని, చెట్టు ఎంతో ఆనందిస్తుంటుంది. 
కనుక మనకు ఎవరు అపకారం చేసినా, ఉపకారంగానే 
భావించుకోవాలి. అటువంటి విశాల హృదయమును 
మనం పెంచుకోవాలి. ఏ మానవుడు హృదయవిశాలతను 
పెంచుకుంటాడో, ఆ మానవునియందే నిజమైన దైవత్వం 
'ప్రకాళిస్తుంటుంది. 





సాయీ సీనియర్‌ సిటీజెన్స్‌ రిసార్ట్‌ 


శ్రీ సత్యసాయి చరణ సన్నిధికి దగ్గరలో, ప్రముఖ 
ఆధ్యాత్మిక కేంద్రం పుట్టిపర్తి యందు 


“సాయీ సీనియర్‌ సిటెజెన్స్‌ రిసార్ట్స్‌ 
ఏర్హ్జాటుకు ప్రయత్నములు జరుగుచున్నవి. 
సహకార రంగములో, 
సీనియర్‌ సిటిజెన్స్‌ సభ్యులుగా చేరి తమ స్వంత 
గృహములు నిర్మించుకొనెడి పధకమునగకు 
రూపకల్బన చేయబడుచున్నది. సభ్యులు 
కాగోరువారు వివరములకు 
ఈ క్రింది వారిని సంప్రదించవచ్చును. 


K.A.N. Murthy, 110. 


Ex-Chairman, SERIFED, 
PUTTAPARTHI - 515 134 
Ph : 08555 -87226 / 87316 













డిసెంబర్‌ 98 శ్రవాకి 


ప్రాచీన గురుకులాలలో విద్యార్దులు విద్య 
నభ్యసించి, తమ తమ ఇండ్లకు వెళ్ళేటప్పుడు వారందరిని 
సమావేశపరచి బుషులు “మాత్పదేవోభవ! పితృదేవోభవ! 
ఆచార్యదేవోభవ! అతిధిదేవోభవ!”లను గురించి ఉపదేశించి 
పంపేవారుట. దీనికే ఆనాడు 'స్నాత కోత్సవము' అని 
పేరు పెట్టారు. విద్య చాలా పవిత్రమైనటువంటిది. విద్యయే 
దైవస్వరూపము. దానిని ప్రతి ఒక్కరూ నేర్వాలి. 

ఈనాడు సైన్సు, టెక్నాలజీ అంటే ఎంతో 
గొప్పగా భావిస్తున్నారు. వీటిని ఎన్నోవేల సంవత్సరాలకు 
పూర్వం హిరణ్యకశిపుడు కనిపెట్టాడు. ఈనాడు 
సైంటిస్టులు చంద్రమండలం వరకే పోయినారు. ఆనాడు 
హిరణ్యకశిపుడు ధృవనక్షత్రం వరకు పోయాడు. అంత 
గొప్ప సైంటిస్టు అయిన హిరణ్యకశిపుని కుమారుడు చిన్న 
విద్యార్థి ప్రహ్లాదుడు. “ఓ తండ్రీ లోకములన్నీ ఘడియలో 
జయించిన నీవు, నీ ఇంద్రియాలను నీవే జయించుకోలేక 
పోయినావు” అన్నాడు. బ్రిటీష్‌ (ప్రధాని చర్చిల్‌ "Man 
has Conquered All, But he has not Conquered him- 
961" అన్నాడు. మానవుడు తననుతాను తెలుసుకోలేదు 
గాని, బాహ్య ప్రపంచంలో ఎంతో అభివృద్దిని చేస్తున్నాడు. 
-చఈనాతి ఆధునిక విజ్ఞానం మానవుద్ని శిలాహృదయుడుగా 
మార్చివేస్తున్నది. (ప్రమ హృదయంగా మార్చాలి, దయా 
హృదయంగా మార్చాలి, 

రెండు భాగములు హైడ్రోజన్‌, ఒక భాగం 
ఆక్సిజన్‌ కలిసినప్పుడు ౪౭!౭[ తయారవుతుంది. మేము 
ter తయారుచేయటం కనిపెట్టామని సైంటిస్టులు 
గర్వించవచ్చును. అది గొప్పుతనంకాదు. ఆ water ను 
అందరూ సమానంగా పంచుకోవాలి. అది గొప్పతనం, 
అందరూ ఆ ౪/౭9? ఉపయోగించుకోవటానికి అధికారం 
కలిగిఉండాలి, అదే నిజమైనటువంటి ౧18౧1 (హక్కు). 
అయితే ఈనాడు (ప్రతివాడు Right కోసం Fight 
చేన్తున్నాడు. Responsibilities ను మా(త్రం 
విస్మరిస్తున్నాడు. బాధ్యతను తీసుకొనకుండా కేవలం 
హక్కుల కోసం పోరాడటం సమంజసంకాదు. మన 
కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్యర్తించినప్పుడు, హక్కులు 
వాటంతట అవే మనకు లభిస్తాయి. హక్కుల కోసం 


ప్రత్యేకంగా పోరాడనవసరంలేదు. నీ కర్తవ్యాన్ని నీవు 
నిర్వర్తించుకుంటూ పో! అదియే మనకు గి1౧1(హక్కు) 
అవుతుంది. Right కోసం (ప్రత్యేకమైన సాధనలు 
అవసరంలేదు. నీ 01169 నీవు చక్కగా చేసుకుంటూపో! 
Do your Duty, Duty is God. Work is Worship. 
ఏమిటి నీ Right పదిమందిని ఆనందపరచటమే నీ 
Right కనుక విశాల హృదయంతో పవిత్ర భావంతో, 
స్వార్ధరహిత భావనతో, సర్వమానవులను సంతోష 
పెట్టడానికి సేవలలో మీరు పాల్గొనాలి. See 15 606. 
The best way to Love God is to Love All, Serve All. 
అందరినీ మనం (ప్రేమించాలి. ఈ సత్యమును మీరు 
చక్కగా గుర్తించుకొని పెద్దలను గౌరవించి, మంచి 
మాటలతో జవాబు యివ్వటం నేర్చుకోవాలి. మెత్తని 
మాటలతో, తీయని మాటలతో అందరిని ఆనందపరచాలి. 
అదియే నిజమైన భారతీయ విద్య. ఆధ్యాత్మిక తత్త్వాన్ని 
అందించి, అంతర్ముఖమైన సంస్కృతిని పోషించి 
దివ్యత్వమ్రై నటువంటి మానవత్వాన్ని అబివృద్ది 
పరచేటటువంటి విద్య ఒక్క భారతీయ విద్య మాత్రమె. 

విద్యార్దులారా! సత్యాన్ని అభివృద్ది పరచండి. 
సత్యమార్గమునకై సర్వస్వమునూ త్యాగం చేయండి. 
సత్యాన్వేషణలో మీరు మునగండి. సత్యమే దైవము. సత్య 
మార్గంలో |ప్రవేసిస్తే, సర్వభాగ్యములూ లభ్యమవుతాయి. 
(ప్రేమ మార్గంలో ప్రవేశిస్తే సర్వసంపదలూ లభ్యమవుతాయి. 
ఎవరు ఏమన్నా నీవు ఏమాత్రం చలించవద్దు. చలించని 
మనస్సు భ్రమించని దృష్టిని మీరు పోషించాలి త్యాగంలో 
ప్రవేశించండి. త్యాగంలోనే యోగం ఉన్నది. నిజమైన 
యోగం త్యాగమే. దానికోసం మీరు పాటుపడండి. 
మొదట తల్లిదండ్రులను సంతోషపెట్టండి. తోటి 
మానవులను సాటి మానవులుగా గౌరవించండి, 
(ప్రేమించండి. 

(ది. 22-11-1998న (ప్రశాంతి నిలయంలో శ్రీ 
నత్వసాయి డీమ్డ్‌ యూనివర్శిటీ స్టాతకోత్సువ నభలో 
భగవాన్‌ సాయి చేనీన దివృప్రసంగం నుండి  3క 


లన న 





తీరంలో శ్రీశైల పర్వతం మీద వుంది. ఈ పర్వతాన్ని 
'దక్షిణ కైలాసం'గా పేర్కొంటారు. ఇంకా ఈ పర్వత 
మాహాత్మ; జొన్నత్యాల వర్ణనం సవిస్తరంగా మహా భారతం, 
శివపురాణం, పద్మపురాణం మొదలైన ధార్మిక (గ్రంధాల్లో 
చేయబడింది. 


పురాణాల్లో ఈ జ్యోతిర్లింగ గాధ ఈవిధంగా 
పేర్కొనబడింది - ఒకసారి శంకరభగవానుని యిరువురు 
పుత్రులూ గణపతి, కుమారస్వాములు వివాహంకోసం పర 
| స్పరం పోట్లాడుకోసాగారు.ముందు నా వివాహమే జరగాలని 
ఎవరికి వారు పట్టుబట్టారు. వారి పోట్టాట కొట్టాటలు చూసి 
మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులు - “మీరిద్దరిలో 
ఎవరుముందుగా సమస్త భూమండలాన్ని, చుట్టి వచ్చి 
ముందుగా ఇక్కడికి చేరుకుంటారో వారి వివాహం 
ముందుగా చేయబడుతుంది.” అని అన్నారు. మాతా 
పితరుల మాటవిని కార్తికేయుడైన కుమారస్వామి వెను 
వెంటనే పృద్వీ ప్రదిక్షణకు పరుగులు తీశాడు. కానీ 
గణపతికి మాత్రం ఇది చాలా కష్టకార్యము. ఒకటి ఏమి 
టంటే, ఆయనది స్థూలకాయం. ఇక రెండవది ఆయన 
వాహనం కూడ మూషికం గదా మరి ఆ పరుగులో కుమార 
స్వామితో సమానుడు'ఎలా అవుతాడు. కానీ వినాయకుడు 
ఎంత స్టూలకాయుడో, ఆయన బుద్ది అంత సూక్ష్మమైనది, 
తీక్షణమైనది. ఆయన జాగుచేయకుండా భూ(ప్రదక్షిణకు 
ఒక సులభోపాయాన్ని కనిపెట్టాడు. ఎదురుగా కూర్చున్న 
మాతా పితరులకు పూజచేసి ఆపైన వారికి ఏడు ప్రదక్షిణలు 
చేసి, భూప్రదక్షిణ కార్యాన్ని పూర్తిచేశాడు. అతని కార్యము 
శాస్తామోదితమైనది. 
శ్లో॥ పీతోళ్ళు పూజనం కృత్యా ప్రక్రాంతించ కరోతియః: 
తన్యవైన్సథినీ జన్యం ఫలం భవతి నిళ్టితం ॥ 
సమస్త భూమండలాన్ని చుట్టి కుమారస్వామి 
తిరిగి వచ్చేసరికి గణేశుడికి సిద్ది, బుద్ది అనే పేరుగల 
బరువులు కన్యలతో వివాహం అయిపోయింది. వారికి 
క్షేమం, లాభం అనే ఇరువురు పుత్రులు కూడా కలిగారు. 


ఇదంతా చూసిన కుమారస్వామి కృద్దుడై (క్రౌంచ పర్వతం 
మీదకు వెళ్ళిపోయాడు. అది చూసి పార్వతీమాత ఆయన 
అలక తీర్చడానికి అక్కడకు చేరింది. ఆ వెనుకనే శంకరుడు 
కూడా అక్కడకు చేరి, జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. 
నాటి నుండి మల్లికార్జున జ్యోతిర్లింగ నామంతో ప్రఖ్యాతు 
డయ్యాడు. ఈయన అర్భన (ప్రప్రథమంగా మల్లికా 
పుష్పాలతో చేయబడింది. మల్లికార్జున నామం ఏర్పడడానికి 
యిదే కారణం. 


శీ జోస్యుల రామచండ్రుశర్మ 


మరో గాధకూడాయిలాఏర్పడింది. - ఈ శైల 
పర్వత సమీపంలోనే ఒక సారి చంద్రగుప్తమహారాజు యొక్క 
రాజధాని వుండేది. ఒకానొక విపన్నివారణార్దం ఆయన 
కుమార్తె ఒకతె అంతఃపురాన్ని బడ పర్వత రాజాశ్రయాన్ని 
పొంది, గోపకులతో పాటు నివసించసాగింది. ఆకన్యవద్ద 
మహాశుభ లక్షణ, సుందరమైన శ్యామ ధేనువుంది. (నల్లని 
ఆవు) ఆ గోక్షీరాన్నిరాత్రివేళల్లో దొంగ ఎవరో పితుక్కు 
పోతుండేవారు. ఒకరోజున దైవ ఘటనగా ఆ రాజకన్య 
దొంగ పాలు పితుకుతుండగా చూసింది. కృద్దురాలై ఆమె 
ఆ దొంగవైపు పరిగెత్తింది. కానీ గోవు వద్దకు పరిగెత్తి 
చూసేసరికి, అక్కడ శివలింగం తప్ప మరొకటి కనపడలేదు. 
ఆ రాజకుమారి కొంతకాలమయ్యాక, ఆ శివలింగం మీద 
ఒక విశాల దేవాలయాన్ని నిర్మింపచేసింది. ఆ శివలింగమె 
మల్లికార్జున నామంతో ప్రసిద్దమైంది. శివరాత్రి పర్వధినాన 
యిక్కడ మహా మహోత్సవం జరుగుతుంది. 


ఈ మల్లికార్జున శివలింగం గురించి, తీర్చ. 
క్షేత్రాన్ని గురించి పురాణాల్లో అత్యంత మహిమోపేతంగా = 


పేర్కొన బడింది. ఇక్కడకు విచ్చేసి, యిక్కడి శివలింగాన్ని 
దర్శించి, పూజలు, అర్చనలు చేసే భక్తుల సకల, సాత్విక, 
మనోవాంఛలన్నీ సంపూర్ణంగా నెరవేరుతాయి. వారికి 
శివభగవచ్చరణాలపై స్థిర (ప్రీతి కలుగుతుంది. దైహిక, 
దైవిక, భౌతికమైన అన్ని విధాల బాధల నుండి వారు 
విముక్తులొతారు. శివభగవానునిపై భక్తిమనుష్యులకు మోక్ష 
మార్గగామి. 








డిసెంబర్‌ ౨8 ——— 1 —_ శీ నాకీ 







ఖిండఖండారతరో ఖ్యాతనార్థించిన 
మవానీయులనుగన్హు మాత్పుభూమి. 
సాశ్ళాత్వ నీరుల సార్బదోలించి 
న్యాతంత్వమును గన్ల నమరభూమి 
పొండిత్యమున బాల ప్రఖ్యాతి గాంచియు 
(ప్రతిభ చూవీంచిన భరతభూమి 
సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల 
ధీశక్తి చూసిన దివ్యభూమి 
చితకళలతోడ చితమైనయునట్టి 
భరతభూమి యందు జనననుంది 
భరతనూత ధర్మ భాగ్యంబు కొసాడ 
బాధ్యతంతయు మీదె భక్తులారా!” 
భానుతేజముకంటే భాసీల్హుచుండును 
నుంచు తెలుపు కంటె మించి యుండు 
ఆకాసము కంటే అతి సూక్ష్మమై యుండు 
సర్హజీవులలోన సర్పియుండు 
సరమాత్మ లేనిది సరనూణువును లేదు 
ఇంతకన్సును నేరెద్ది ఎరుకసరతు 





పేమస్వరూపులారా! 

భారతదేశము ఆధ్యాత్మిక తత్త్య్వమునకు, దాన 
ధర్మములకు పుట్టినిల్లు. అహింసకు, శాంతికి మెట్టినిల్లు, 
భారతీయులకు ఉండినటువంటి సత్యవ్రతము, మరే 
దేశీయులకు లేదని చెప్పవచ్చును. పవిత్ర సత్పురుషులు 
జన్మించిన భూమి ఈ భరతభూమి. ఆదికవి వాల్మీకి 
పుట్టిన భూమి ఈ భరతభూమి. అనేక సంవత్సరాలు 
ధర్మ పరిపాలన చేసిన రాముడు ఏలిన రాజ్యభూమి ఇది. 
కృష్ణుడు బోధించిన గీతాభూమి ఇదే. ఆత్మకు, 
పరమాత్మకు ఉండినటువంటి జీవతత్త్యాన్ని గుర్తించినటు 
వంటి భూమి ఈ భరతభూమి. వ్యక్తి సమిష్టి యొక్క 
సమత్యాన్ని బోధించినటువంటిది ఈ భరతభూమి. ఇట్టి 


ఇత్మదినోత్సక ద భంది Kd 


స్స...) 
హృదయాలను పవిత్రం గావించుకోండ! 


దివ్వప్రే మెమును పెంచుకోండి! 


పవిత్రమైన భూమి, ఇట్టి త్యాగమయమైన, ఇట్టి ధర్మమయ 
మైన, ఇట్టిశాంతివంతమైన భూమి మరెక్కడా కానరాదు. 

భరతభూమిగాలియందు సత్యమున్నది. భరత | 
భూమి ధూళియందు ధర్మమున్నది. భరతభూమి నేల 
యందు కరుణ ఉంటున్నది. భరతభూమి గంగయందు 
(ప్రేమ ఉన్నది. ఇక్కడి (ప్రతి మానవుని హృదయము క్షమా 
హృదయమే. ఇట్టి పవిత్రమైన, దివ్యమైన, భవ్యమైన, 
నవ్యమైన గుణములు ఒక్క భారతదేశమునందు మాత్రమే 
కనిపిస్తున్నాయి. 


భగవాన్‌ సాయం దిన్వ సందేశం 


భగవంతుడు సర్వ(త్రాఉండినటువంటి సర్వశక్తి 
మయుడు. 'సర్వం ఖల్వితం (బ్రహ్మీ అన్నారు. అదే 
విధముగనే ఈనాటి విజ్ఞాన విధానమును చక్కగా 
విచారించినప్పుడు ఆధ్యాత్మికమునకు, విజ్ఞానమునకు ఎట్టి 
బేధము కనిపించటంలేదు. (ప్రపంచమంతయూ విద్యుత్‌ 
మయమై ఉంటున్నది. (ప్రపంచమంతయునూ లేజర్‌ 
మయమైఉంటున్నది. (ప్రపంచమంతయునూ రేడియో 
మయమై ఉంటున్నది. (ప్రపంచమంతయునూ కాంతి 
మయమై ఉంటున్నది. . ప్రపంచమంతయునూ 
ఉష్ణమయమై ఉంటున్నది. కనుకనే భగవత్‌ స్వరూపము 
సర్వత్రా వ్యాపించినట్టుగానే, ఈ సైన్సు యొక్క (ప్రభావం 
కూడా సర్వత్రా వ్యాపించినట్టు మనకు బోధపడుతున్నది. 

(ప్రతి మానవుడు (త్రాగునీటియందు, తిను 
తిండియందు ప్రతి విషయమునందు దివ్యత్వం వ్యాపించి 
యున్నది. ప్రపంచంలో అయస్కాంతం లేని తావు ఎక్కడా 
కనిపించదు. అయస్కాంతమనగా ఏమిటి? కేవలం ఒక 
లోహం, మరొక లోహమును ఆకర్షించునదని | 
(భ్రమిస్తుంటారు. కాదు...కాదు.... అయస్కాంతములేని 


న నటు... 


"ఒక్క స్టానం కూడా మనకు కనిపించదు. తల్లిబిడ్డకు 
అయస్కాంతము. బిడ్డకు తల్లి అయస్కాంతము. 
భార్యకు, భర్త అయన్కాంతం. పశువుకు గడ్డ అయ 
స్కాంతం౦ం. తుమ్మెదలకు పూవులు అయస్కాంతం. 
ఈవిధంగా విచారణ చేస్తూపోతే, సర్వమూ అయస్కాంత 
మయంగానే కనిపిస్తున్నది. కనుకనే ప్రతి మానవుని 
యందు కూడనూ అయస్కాంతమనేది అనేక రూపములు 
ధరిస్తున్న ' . దీనినే వేదాంతము నందు 'రమేతి ఇతిరానుః' 
అన్నారు. రమింపజేసేటటువంటివాడు రాముడు. 
ప్రపంచంలో ఎక్కడ చూచినా ఈ ఆకర్షణశక్తి ఉంటున్నది. 
మనకు కనిపించేటటువంటి వస్తువునకు, కనిపించనటు 
వంటి వస్తువునకు మధ్యనున్నటువంటి దివ్యత్వమనే శక్తియే 
ఈ అయస్కాంతం. దీనినే 'దైవాకర్షణశళక్తి' అని 
వేదాంతులు చెబుతూవచ్చారు. సైన్సుకందని అతీతమైన 
శక్తిగనుకనే దీనిని “సైకోటానికొ అన్నారు. అంతేకాదు 
'బయోకాస్మిక్‌ అనికూడా అన్నారు. ఇలాంటి పవిత్రమైన 
దివ్యశక్తికి అనేక నామములు పెట్టుకొని సైంటిస్టులు 
అనుభవిస్తున్నారు, అనేక రూపములు ధరించి వేదాంతులు 
అనుభవిస్తున్నారు. అంతర్ముఖమైన+ఎవంటి దివ్యత్వము 
నకు, బహిర్ముఖమైనటువంటి బహిర్‌తత్వమునకు- ఈ 
రెండింటికి మధ్యనున్నటువంటిదే 'దైవత్వము' అని భావిస్తూ 
వచ్చారు వేదాంతులు. సైంటిస్టులు దీనిని 'సూపర్‌ పవర్‌ 
అన్నారు. పేర్లు. వేరుగాని “దివ్యశక్తి” ఒక్కటే. ఈ 
జగత్తునందు అనేక చిత్రవిచిత్ర వస్తువులు ఉన్నాయి. ఒక్క 
మానవ దేహము నందే మనం గమనించని శక్తులు ఎన్నియో 
ఉంటున్నాయి. వీటినే 'అతీతళక్తులు' అన్నారు. 
'అజ్ఞానశక్తులు" అన్నారు. కాని దీనిని అందరూ అర్దం 
చేసుకోలేరు. మానవునికి 'అతీతమైనశక్తులు" లేవని 
లోకంలో కొందరు భావిస్తుంటారు. ఇది చాలా తప్పు. 
(ప్రతి వ్యక్తి యందు, (ప్రతి ప్రాణియందు ఈ దివ్యమైన 
| ఎక్షులు ఉంటున్నాయి. కనుకనే నేను అప్పుడప్పుడు 
'వవ్యాత్మ స్వరూపులారా! అని సంబోధిస్తుంటాను. మన 
దేహంలోని ప్రతి అణువు, ప్రతి కణము దివ్యత్వంతో 


కూడినటు వంటిదే. ఏ డాక్టర్లూ దీనిని సరియైన పరిశీలన, , 


పరిశోధన చేయలేకపోతున్నారు. ఒక చిన్న ఉదాహరణ, 


వాలు” ఉన్నది. దీనిలో నలభైవేల 'టేస్ట్‌బట్స్‌' ఉంటున్నాయి. 
ఒక్క నాలుక మీద మాత్రమే నలభైవేల రుచికరమైన 'బట్స్‌' 
ఉంటున్నాయంటే, ఇది ఎంత విచిత్రము. ఆ ఒక్క నాలుక 
యందు ఇరుడై ఐదువేల హీట్‌ జనరేటర్స్‌' ఉంటున్నాయి. 
మన కన్నులు ఉన్నాయి. చూడటానికి ఒక్క అంగుళం 
పరిమాణమే ఉంటున్నాయి. ఈ కన్నుల యందు 
పదమూడు కోట్ల కాంతి కిరణాలు (Light Waves) 
ఉంటున్నాయి. ఇది ఎవరు సృష్టిచేశారు? ఇది కేవలం 
అతీతమైనటువంటి దివ్యత్వంతో కూడినటువంటివే. ఈ 
విధంగా ప్రతి అంగమునూ విచారిస్తూపోతుంటే, సర్వత్రా 
ఉండినటువంటిది 'దివ్యత్వమే'. ఇలాంటి దిన్యత్వమును 
లేదని వాదించడం ఎంతో వెర్రితనం. వారు చూడలేక 
పోయినా, ఉన్న శక్తులు ఎక్కడికీ పోవు. కాని ఈ 
సత్యమును (గ్రహించలేనివారు లేదు... లేదు..... అని 
అంటుంటారు. తనయందే ఉన్నటువంటి దివ్యత్వాన్ని 
మానవుడు గుర్తించలేకపోవటం వెర్రితనం కాదా? 
తెలియనప్పుడు తెలియదని ఒప్పుకోవడం ఉత్తమం. 
తెలియని విషయం లోపల తెలిసినట్టు నటించడం 
వెర్రితనం. చక్కగా విచారిస్తే ప్రతి అణువు భగవత్‌ 
స చామే. శరీరంలోని ప్రతికణం భగవత్‌ తత్త్వమే. మన 
దేవ ౦లో అనేక 'సెల్స్‌' ఉంటున్నాయి. కొన్ని కోట్లు 
ఉంటున్నాం. . ప్రతి 'సెలొనందు నీ రూపం ఉంటున్నది. 
ఇలాంటి పరిస్టితిలో దైవత్వం లేదు.... లేదు.... అనటానికి 
ఎవరికి అధికారం ఉన్నది? తెలియని మూర్థుడు 
అనాలిగాని, చక్కగా విచారణ చేసిన విజ్ఞాని ఎవడూ 
చెప్పలేడు. “ముండే ముండే నుతిర్భిన్న” తలలు వేరు, 
తలంపులు వేరు. కనుక ఒక్కొక్క తలయందు ఒక్కొక్క 
విశ్వాసం ఉంటుంటుంది. 


"No' యనువారికి 'Nం" అనురా 

'Y౭5' యనువారికీ 'Ye5' అనురా 

No, Yesలు మననోటికేగాని 

సాయికి S50 Yes! Yes!" 

ఇది కేవలం నీ 700846 (నాలుక)కు మాత్రమే 
సంబంధించినటువంటిది. కాని హృదయానికి సంబం 
ధించినటువంటిదికాదు. ఈ హృదయసవ(త్రతను చక్కగా 


| 


విచారించి చూచినప్పుడు, ఎక్కడ చూచినా దైవతత్వమే 
దేహంలో ఏ భాగం వెతికినా దైవత్వమే. కాని అవి 
రూపకంగా మనకు కనిపించటంలేదు. రూపకంగా లేక 
పోవటం వలన లేదని భావిస్తున్నాం. ఢిల్లీ రేడియో స్టేషన్‌లో 
మాట్టాడుతున్న విషయాలు సర్వత్రా వ్యాపిస్తు న్నాయి. కాని 
కనిపించుచున్నవా? లేదు. రేడియోలో ఆ ఢిల్లీస్టేషన్‌ను 
'ట్యూన్‌ చేస్తే తక్షణమే అక్కడ వినిపిస్తుంది. అదే విధంగా 
ప్రతిమానవుని దేహం ఒక కంప్యూటరే. ఈ దేహమనే 
కంప్యూటర్‌ లోపల అనేక విషయాలు దాచబడ్డాయి. 
మానవుని దేహమంతా ఒక రేడియోనే. అనేక విద్యుత్‌ 
తరంగములు, శూన్యము నుంచి తీసుకొని, తన దేహము 
నందు దాచుకున్నాడు. మన మైండ్‌ టెలివిజనే. అనేక 
రకములైన రూపనామములు, భూత భవిష్యత్తులు తన 
దృష్టియందుంచుకున్నాడు. కనుక (ప్రతి మానవ దేహము 
ఒక విద్యుత్‌ జనరేటరే. 

ఐన్‌స్టీన్‌ చెప్పాడు. ప్రతి వస్తువూ అది వస్తువుగా 
కనిపించటంలేదు. కొన్ని సంవత్సరములకు అది (క్రమ 
(క్రమేణా శక్తిగా మారిపోయి, అన్ని వస్తువులు, అన్ని పదార్హ 
ములు, అన్ని (ప్రదేశములు, అన్నింటీయందును కూడను 
శక్తిమయమై ఉంటున్నది. సైంటిస్ట్‌ న్యూటన్‌ చెప్పాడు. 
శక్తికి పుట్టుకలేదు. దీనికి నాశనంలేదు. దీనిని ఎవరూ 
పుట్టించడానికి వీలుకాదు. దీనిని ఎవరూ నాశనం చేయ 
టానికి విలుకాదు. అయితే ఒకదానినుంచి ఒకటి మార్పు 
చేయవచ్చునన్నాడు. ఎట్లా మార్పుచేయ వచ్చును? అయ 
స్కాంతము నుంచి విద్యుచ్చ్భక్తిగా మార్చవచ్చును. ఈ 
విద్యుచ్చక్తి నుంచి అణుశక్తిగా మార్చవచ్చును. ఈ అణుశక్తి 
నుంచి కాంతి శక్తిగా మార్భవచ్చును. ఈ కాంతి శక్తి 
నుంచి ఉష్ణశక్తిగా మార్చవచ్చును. ఈవిధంగా ఒకే అయ 
స్కాంతమును అనేక రూపనామ ములుగా మార్చ బడును. 
ఈవిధంగా ఒకే అయస్కాంత మును అనేక రూపనామ 
ములుగా మార్చవచ్చునుగాని, దీనిని నాశనం చేయడానికి 
ఎవరితరమూ కాదు. దీనినే వేదాంతులు అనేక 
విధములుగా బోధిస్తూవచ్చారు. 

“బావు వుట్టుకలేని శాళ్ళుతుండు 

ఆది మధ్యాంతరహితుడనాదివాడు 


తాను చానక పుట్టక చంపబడక 
అంతటననుండునట్టి ఆ సాక్టీవిభుడే.” 


దీనినే ఆనాటి 'న్యూటన్‌ కూడా చెప్పాడు. కాని 
ఈనాటి చిల్లర చిల్లర సైంటిస్టులు దీనిని సరియైన రీతిలో 
అర్దం చేసుకోవటంలేదు. వారు తెలుసుకున్నది స్వల్పము, 
అల్పము. కాని అంతా తెలుసుకున్నట్టు మాట్లాడు 
తుంటారు. 

మోక్షప్రాప్తికోసం ప్రయత్నం చేస్తుంటారని నిన్న 
వాజ్‌పాయి చెప్పాడు. మోక్షమంటే ఏమిటి? మోహక్షయమే 
మోక్షం. అంటే ఏమిటి? వాయువు వాయువులో 
చేరినప్పుడు లీనమైపోతుంది. నీరు, నీరులో చేరినప్పుడు 
ఏకమైపోతుంది. అగ్ని అగ్నిలో చేరినప్పుడు కలిసిపోతుంది. 
అదే విధముగనే భగవంతుడు జ్యోతి స్వరూపుడు. నీవు 
జ్యోతిగా మారు. అప్పుడు దాంట్లో ఏకమైపోతావు. భగవం 
తుడు రూపరహితుడు. కనుక రూపతత్త్యంపై నీ భ్రాంతిని 
వదిలిపెట్టు. అప్పుడు నీవు ఏకమైపోతావు. దేహాభిమానం 
కలిగినటువంటి మానవునికి, ఆత్మాభిమానం ఎట్లా 
అర్హమవుతుంది? కనుక ఆత్మతత్త్యంపై నీ మనసును 
కేంద్రీకరించు. అప్పుడే ఆత్మ, ఆత్మ ఏకమైపోతుంది. 
ఈ ఏకత్వాన్ని 'సాయుజ్యము' అన్నారు. ఇదే “ఏకాత్మ 
సర్వభూతాంతరాత్మ”. ఉన్నది ఒక్కటే. అనేకమంది అనేక 
రూపనామములుగా భావిస్తూంటారు. కాని ఆత్మతత్త్యం 
ఒక్కటే. అందరియందు ఉన్నటువంటిది అది ఒక్కటే, 
దానినే 'కాన్షస్‌' అన్నారు. ఇది 'కాన్షస్‌నెస్‌' నుంచి వచ్చింది. 
దీనిని ఏసైంటిస్టు అయినా, నాస్తికుడైనా అంగీకరించక 
తప్పదు. బెలూన్సు రంగులువేరు, సైజులు వేరు. కాని 
దానిలో ఊదినగాలి ఒక్కటే. బెలూన్‌లో చేరినగాలి బెలూన్‌ 
రూపాన్ని పొందుతుంది. కాని బెలూన్‌లోలేని గాలి సర్వత్రా 
వ్యాపించి, ఉంటుంది. సర్వత్రా వ్యాపించినటువంటి 
గాలియే 'కాన్యప్‌నెస్‌. బెలూన్‌లో చేరినగాలి 'కాన్షస్‌'. ఈ 
కాన్షస్‌, కాన్షునెస్‌'గా మారాలంటే ఏమిచేయాలి? బెలూన్‌ 
లోని గాలి అదిగంగా ఊదుతే అది పగిలిపోయి, దానిలోని 
గాలి, |, గ్రా శిండినటుంటి గాలిలో ఏకమై పోతుంది. 
కనుక దేహోభిమానం మీద ఉండే (ప్రేమను, 
సర్వాభిమానంగా మార్చుకో. అప్పడు దైవము, నీవు రెండూ 


Ml క ల న. 





ఒక్కటే. ఇది కేవలం Quantity లో తేడాగాని al: 
ఒక్కటే. ఉదాహరణకు సముద్రం చూస్తే చాలా సెద్దదిగా 
కనిపిస్తుంది. కాని ఆ సముద్రంలోని నీరును ఒక గ్లాసులో 
తీసుకొనివస్తే, అది తక్కువగా కనిపిస్తుంది. ౧4౬౧0 
లో తేడాగాని ఆ సముద్రములో నీరు 7258 (రుచి), నీ 
గ్లాసులోని నీరు T85t౭ (రుచి) ఒక్కటే, ఈ T45t౭ యొక్క 
ఏకత్వాని తెలుసుకోలేక మానవుడు జీవితాన్ని Waste 
(వృధా) చస్తున్నాడు. మానవత్వంలో దైవత్వం ఒక ఆకర్షణ 
శక్తియే. ఒక చిన్న ఉదాహరణ. ఇన్ని వేలమంది ఇక్కడకు 
వచ్చారు. నేను ఎవరికి ఆహ్వానం పంపలేదు. రమ్మనమని 
కోరలేదు. అయినప్పటికీ వచ్చారు. దీనికి కారణం? ఈ 
దేహంపై ఆదేహములకు ఉన్నటువంటి (పేమ యొక్క 
ఆకర్షణయే ఈ అనురాగమునకు మూలకారణం. ఇది 
ప్రేమ యొక్క ఆకర్షణే. అదే DN (దివ్యత్వం). అదే 
Divine Magnet. అదే నిజమైన అయస్కాంతం, ఇది 
| అందరియందూ ఉంటున్నది. ఇది ఎవరియందు అధికంగా 
ఉంటుందో, వారు అందర్ని ఆకర్షిస్తుంటారు. ఇది 
| ఏవిధంగా అభివృద్ది చేసుకోవచ్చును? (ప్రేమ చేతనే. | 


చీకటితో లేచిచెంబులు కంచాల 
చిజ్హుముజ్ఞాడెడీ బెలునం తనము 
ఇల్లు నాకిలిదిద్ధి ఇలవేల్పుగా మారి 
అందరి నమద్దష్టి నరయుతనము 
వీల్లల సవరించి సెందలకడనండి 
వడ్జింన నేర్భిన వరవుతనము . 
రుచుల నేర్చాటులో జోటితోనైనను 
పోరాడ నేర్చిన బోటితనము 
టొమ్ముదుమ్ముగ ధర్మనిరూఢి నెజవీ 
కష్ట సుఖముల తోడౌచు కలిమిబలిమి 
దండీ సండించు మగవాని గుండెకాయ 
నతిని దలపకో నీ బండి సాగునొక్కా/ 


క ఇక్కుర్తి ఠంజివేంగంలు 








4 You are One...... | and You are One..... 
అనుకుంటూపోతే, ఆఖరికి ఏమవుతుంది. 
are not One--- | and You are We అయిపోతుంది. 
కనుక మనం ఏకత్వంలో పోవాలి. దివ్యత్వంలో మనం 
ప్రయాణం చేయాలి. ఐకమత్యంలో మనం ఆనందాన్ని 
అనుభవించాలి, ప్రేమతత్యంతో జీవితాన్ని గడపాలి. 
మానవునిలో ఎన్నియో శక్తులు ఉంటున్నాయి. 
ఒక చిన్న ఉదాహరణ Hair 8గ5౧ (హెయిర్‌ (మ్‌ | 
వేరు. ఇది నేను పూర్వం 52541102 పోయినప్పుడు డా॥ 
పటేల్‌ ఒక Hair BrU5గ ను నాకు యిచ్చాడు. ఎందుకంటే 
ఆ(ఫికన్లకు కూడా నాకు ఉన్నటువంటి జుట్టే ఉంటుంది, | 
మన భారతదేశంలోవున్న బ్రష్‌లు నా జుట్టులో పెడితే విరిగి 
పోతాయి. ఆ (బ్రష్‌కు 1/0౧ [౦౮౩ (ఇనుప ఊచలు) 
ఉంటాయి. నా వెంట్రుకలయందు ఎంతశక్తి ఉన్నదో, నేను 
ఈనాడు వెల్లడి చేస్తున్నాను. (బ్రష్‌ తీసుకొని చేతులో 
పట్టుకుంటే చాలు, వెంట్రుకలన్నీ దానికి కరచు కుంటాయి. 
దీనిని మా పిల్లలు కూడా చూచారు.ఎందుకు వెంట్రుకలు 
ఆవిధంగా వచ్చి బ్రష్‌ను కరచుకుంటున్నాయి? అనగా 
ాగేహమంతా కూడను ఒక Divine Energy గానే 
ఉం ఎున్నది. ఇదే అయస్కాంతశక్తి అయస్కాంత శక్తి 
అనేది నఖ 'సర్యంతం ఏకంగానే ఉంటుంటుంది. ఆ | 
దివ్యశక్తి ఇంతమంది ఆకర్షణకు మూలాధారమైంది. 
ఆ దివ్యశక్తి సంబంధించినటువంటిదే దివ్య(ప్రేమ. నౌ 
(ప్రేమయే నా పెద్ద ఆస్థి, అందువలననే నేను అప్పుడప్పుడూ 
చెబుతుంటాను. 
“Love is My Form 
Truth is My Breath 
Bliss is My Food 
My Life is My Message 
Expansion is My Life 
No season for Love 
No Reason for Love 


No Birth - No Death" 


ఆ దివ్యశక్తికి 811% (పుట్టుక) లేదు, Death 
(చావు) లేదు. ఈ దేహమునకు రావచ్చును, పోవచ్చును. 


| and You 


డిసెంబర్‌ ౨8 ———ై 2 శ్రీవాడీ 


ఆత్మతత్తాన5 మా(త్రం చావుపుట్టుకలు అవు... రాను 
ఏవిధమైన ఆకర్షణలేదు. దానికి ఒక R6250౧లేదు, ఒక 
| 68250౧ లేదు. కనుకనే ఈనాటి మానవత్వంలో 
| ఉండినటువంటి దివ్యత్వానికి ఈవిధమైన పవిత్రత 
చక్కగా విచారించి చూచినప్పుడు, దైవత్యమనేటటువంటిది 
ఒక్క క్షణంలో మనకు అర్దమైపోతుంది. నీయందు 
కూడనూ అంతే. మీ హృదయాలను పవిత్రం 
| గావించుకోండి. దివ్యమైన (ప్రేమను పెంచుకోండి. ఒక్క 
| క్షణంలో మీలో కూడా కాంతి ఆవిర్భవిస్తుంది. నీ R౭- 
flection, నీ Reaction, నీ Resound అంతాకూడనూ 
దివ్యమైన రూపాన్ని ధరిస్తుంది. కనుక ఒకరు పొగిడితే 
నేను పెరగను. ఒకరు తెగడితే నేను క్రుంగను. పొంగి, 
(క్రుంగనటువంటి ఏకత్వమే నాయందువున్నటువంటిది. 
దూషణ, భూషణ, తిరస్కారములకు నేను ఏ మాత్రం 
మార్పు చెందను. దానికీ ఆనందమే. దీనికీ ఆనందమే. 
నాయందున్నది (ప్రేమనే. ఈ (ప్రేమను ఇచ్చుకోవటమేగాని, 
పుచ్చుకోవవటమనేదేలేదు. ఈ ప్రాపంచిక ప్రేమకు, 
దివ్యమైన (ప్రేమకు ఉన్నటువంటి వ్యత్యాసమును 
గుర్తించాలి. |ప్రాకృతమైన (ప్రేమ పుచ్చుకొనేదేగాని, ఇచ్చు 
| కొనేదికాదు. కాని భగవత్‌ ప్రేమ ఇచ్చుకొనేదేగాని, పుచ్చు 
కొనేది కాదు. నా (పేమతత్త్యం ఇవ్వటమే... ఇవ్వటమే... 
ఇవ్వటమే... అదే నా తత్త్వం కావటంవలననే ఇంత 
విశాలమైన, (ప్రేమగా పెరిగిపోతున్నది. “అణోరణీయాన్‌ 
మహతో మహీయాన్‌”. చిన్న విత్తనమును భూమిలో 
నాటితే, అది ఒక మొక్కగా మొలచి, పెద్దదై కొమ శైలిలో, 
రెమ్మలతో పెద్ద వృక్షంగా రూపొందుతుంది. అయితే 
| ఈ కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, కాయలు అన్నీ 
ఈ బీజము లోనివే. (ప్రతి రూపనామములు ఆ 
| బీజమునందే ఉంటు న్నాయి. కాబట్టి Love is God, Live 
|in Love. మీరు కూడనూ (ప్రేమను పెంచుకోండి. 
| అందరినీ (ప్రేమించండి. అది ప్రాకృతమైన ప్రేమకాదు. 
దివ్యమైనటువంటి హృదయ(పేమ. అప్పుడే నీలో కూడా 
ఈ దివ్యత్వమనేటటువంటిది వెలువడుతుంది, అది 
ఆవిర్భవించేటటువంటిది కాదు, (ప్రత్యక్షమవుతుంది. దీనినే 
Self Realisaton అన్నారు. ఇది ఎలా వస్తుంది? 


మొబ్బమొదట 561 Confidence ను పెంచుకోవాలి, 
Self Confidence is the Foundation 
Self Satisfaction is the Wall 
Self Sacrifice is the Roof 


Self Realisation is the Life. 


అన్నీ 86%లో ఉంటున్నాయి. $౭ అంటే ఆత్మ 
తత్త్వం. కనుక ఈ ఆత్మభావముచేతనే ఆధ్యాత్మిక 
తత్త్యంలో మనం ప్రవేశించాలి. ఆత్మతత్త్యమునకు ఉన్న 
శక్తి మరెక్కడా కానరాదు. అణుబాంబు శక్తికంటే గొప్పశక్తి 
(ప్రేమ శక్తియే. ద్వేషులను కూడా మార్చివేస్తుంది. సర్వులూ 
వశమైపోతారు. అట్టి (ప్రేమ తత్తాన్ని మనం పెంచుకోవాలి. 

భారతభూమి త్యాగభూమి, యోగభూమి, పుణ్య 
భూమి. ఇంతటి పవిత్రమైన భూమిలో పుట్టిన మీరు 
ఎందుకు త్యాగం చేయలేకపోతున్నారు. మీరు భారతీ | 
పుత్రులు. కనుక మీరు భారతీయులుగా జీవించటానికి 
ప్రయత్నించండి. ఇతరులకు ఆదర్శమును నిరూపించండి. 
ఇతరులకు ఆనందాన్ని అందించండి. ఇదియే ఈనాడు | 
పంచుకోవలసిన ఆనందం. 


ఈ దేహమునకు నేడు పుట్టిన దినమేకాని, నాకు 
పుట్టిన దినములేదు. మీరందరూ రావటంచేత, మీరందరూ 
ఆశించటంచేత ఇది ఒక జన్మదినంగా భావిస్తున్నాను. 
కనుక నాకు ఈ Birth ౦౭/ కాదు ముఖ్యం. మీరందరూ 
ఆనందంగావుండిన దినమే నా Birth Day. ఇట్టి 
ఆనందాన్ని నేను ఆశిస్తున్నాను. ఇట్టి (ప్రమతత్త్వాన్ని నేను 
ఆశిస్తున్నాను. ఇట్టి త్యాగతత్త్యాన్ని నేను ఆశిస్తున్నాను. 
నాకు ఏమీ అవసరంలేదు. మీరు త్యాగులై, యోగులై 
ఆనందిమయులై తగినటువంటి దివ్యత్వాన్ని మీరు 
అనుభవించినప్పుడు, అదియే నా ఆనందం. మీరందరూ 
శాంతి సుఖములతో జీవితాన్ని గడపాలని నేను 
ఆశిస్తున్నాను. ఈ పవి(త్రదినాన మీరందరూ ఉత్తమ 
భావాలతో మీ హృదయాలను నీలపుకోండ్‌! 

(23-11-1998న (ప్రశాంతినిలయంలో భగవాన్‌ 
సాయి తన జన్మదినోత్సవ నందర్భమున బెనిన్‌ దివ్య 
(ప్రనంగంనుండి ke 


డిసెంబర్‌ '98——_—ై 2 మా న్తనాతీ 


న 






“మానం హత్యా (ప్రియోభవతి 

(కోధం పొత్వా నళోచతి 

కానుం సొత్తా ఆఅర్ధవాన్‌ భవతి 

లోభం హిత్వా నుఖీభవతి 
ప్రేమస్వరూపులారా! 

మానవునియందు అహంకారం ఉండినంత 
వరకు కన్నబిడ్డలైనా, కట్టుకున్న భార్యఅయిన (ప్రేమించదు. 
కేవలం (ప్రాకృత ధర్మములను ఆధారం చేసుకొని, 
లౌక్టికమైన జీవితమును ఆధారం చేసుకొని, గౌరవించి 
నట్టు, (ప్రేమించినట్టుగా నటించటమేగాని, హృదయ 
పూర్వకమైన (ప్రమతో (ప్రేమించలదు. కోపం ఉండి 
నంతవరకునూ, మానవునికి ఈ శోకం తప్పునది కాదు. 
కోపవే మానవునికి దుఃఖమును అందిస్తుంటుంది. 
వాంఛలు ఉండినంతవరకును, నీ అభీష్టములు ఏ మాత్రం 
| నెరవేరవు. ఏనాడు నీవు ఈ లోభమును, ఈ కామమును, 
ఈ (కోధమును, ఈ అహంకారమును నిర్మూలనం 
గావింతువో, ఆనాడే నిన్ను (పేమించుదురు, నీ దుఃఖము 
నిర్మూలనమగును. నీవాంఛలు నెరవేరును, నీకు 
' ఆనందం ప్రాప్తించును. మానవుని యొక్క సమస్త 
| దుఃఖములకు, సమస్త విచారములకు, సమస్త అశాంతులకు 
| మూలకారణము కామ(క్రోధలోభమోహఅహంకారములే. 

మానవుడు సాధనలు దేనినిమిత్తమై చేస్తున్నాడు? 
సుఖముకోసమో, దుఃఖంకోసమో, ఆనందంకోసమో, 
| శాంతికోసమో సాధనలు చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. 
| మానవులకు ఆనందంగాని, సంతోషంగాని,దుఃఖముగాని, 
విచారంగాని -ఏదీ కూడా ఈ సాధనలు నీకు అందించవు. 


నాకు ప్రేమను ఇచ్చుకోండి! 
నానుండి సర్వమునూ పుచ్చుకోండి! 


ఏడు ప్రశ్నలు - సమాధానములు 

ప్రతి వ్యక్తీ నిత్యజీవితంలో ఎదుర్కొనే సంశయాలకు సందేహాలకు సముచితమైనరీతిలో సరియైన సమాధాన ములు ది. 24-11-1998న ప్రశాంతి 
నిలయంలో జరిగిన సభలో భగవాన్‌ సాయి భక్తులకు విశదీకరించారు. వారు చేసిన ఈ దివ్య ప్రసంగం భక్తులపాలిటి కల్చితరువు. కనుక చదవండి! చదివించండి! 
సంశయాంను నివృత్తి చేసుకోండి! అవగాహన చేసుకోండి! ఆచరణలో పెట్టండి! తరించండి! ఈ మానవబిన్మను సార్థకం చేసుకోండి! 





స 






ఏ ఆనందం, దుఃఖం ఎక్కడ నుండి ఆవిర్భవిస్తున్నదో, 
దానిని మనం వశం చేసుకున్నప్పుడే మనకు ఈ ఆనంద 
దుఃఖములు రెండూ నిర్మూలనం గావించబడుతాయి. 
అసలు ఈ ఆనందం ఎక్కడినుంచి పుట్టింది? ఈ 
దుఃఖము ఎక్కడ నుంచి ఉద్భవించినది? మనసు నురిణ. 


భగనాన్‌ సాయం సుబోధ 


కనుకనే వేదాంతం“మన ఏవ మనుష్యాణాం కారణం 
బంధమోక్షయోః'' అన్నది. ఈ బంధమోక్షములకు, 
ఆనంద దుఃఖములకు పుట్టినిల్లు మనసే. కనుక నీవు 
ఈ మనసును స్వాధీన పరచుకున్నప్పుడు నీకు ఎట్టి 
విచారము, అనందము- ఈ రెండూ లేక సమత్వమైన 
జీవితాన్ని అనుభవించగలవు. నీవు ఆనందమును ఏ 
ఉద్దేశ్యంతో ఆశిస్తున్నావో, అదే ఉద్దేశ్యంతో దుఃఖమును 
కూడా నీవు ఆశించాలి. సుఖదుఃఖములు రెండింటినీ 
ఒకే భావంతో, ఒకే సంకల్పంతో, ఒకే ఆనందంతో నీవు 
స్వాగతం పలికినప్పుడే నీకు సమత్వమనేది ఏర్పడుతుంది. 
నిజంగా విచారిస్తే ఆనందమునుండి వచ్చేటటువంటి | 
సుఖముకంటే, దుఃఖము నుండి కలిగే టటువంటి సుఖమే 
శాశ్వతమైనటువంటిది. పవిత్రులైన మహనీయుల 
చరిత్రలు పరిళీలిస్తే- వీరందరూ దుఃఖమునుండియే | 
ప్రశాంతిని పొందగలిగారు. ఈ ప్రపంచంలో ఎవరిని 
ఆదర్శ పురుషులని విశ్వసిస్తున్నాం, వారందరూ పూర్వం 
ఈ దుఃఖము నుండియే ఆనందాన్ని పొందగలిగారు. (ప్రతి 
ఒక్కరూ దుఃఖమునుండియే ఆనందాన్ని పొందుతున్నారు. 
'న సుఖా లభ్యతే సుఖం" సుఖమునుండి మనకు సుఖము 


డపందర్‌ తమాల. నామా కోట్లే 


ప్రాప్తించదు. దుఃఖమునుండియే మనకు సుఖం 
'ప్రాప్తిసుంది. ఈ సత్యమును (ప్రతి వ్యక్తి గుర్తించాలి. 
కాని ఈనాటి మానవులు దుఃఖమును వద్దంటున్నారు, 
సుఖమును కావాలంటున్నారు. ఇది ఆధ్యాత్మిక మార్గము 
నకు అత్యంత ఏరుద్ధం. పుణ్యఫలితాన్ని ఆశిస్తు 
పాపఫలితాన్ని వలదంటున్నాం. దినిని పదమూ “పుణ్యశ్ళ 
ఫలమిచ్చంతి పుణ్యం నశ్చంతి మానవః న పాపం ఫల 
మిచ్చంతి పాపం కుర్వంతు య(త్రతః” అన్నది, ఈనాడు 
మానవుడు పుణ్యఫలమును ఆశిస్తున్నాడుగాని, పుణ్యకర్మ 
లను చేయడానికి ముందుకు రావడం లేదు. పాప 
ఫలమును వద్దంటున్నాడు గాని పాప కర శైలకు ముందంజ 
వేస్తున్నాడు. ఇదియే సాధనకు విరుద్ధమైన మార్గము. ఏది 
కావాలని ఆళిస్తున్నావో, దానికి తగిన ప్రయత్నం చేయాలి. 
ఏది వద్దని కోరుకుంటున్నావో, దానికి నీవు ఏ మాత్రం 
పూనుకోకూడదు. కాని ఈనాటి సాధనలన్నీ విరుద్దమైన 
మార్గంలో జరుగుతున్నాయి. 


మానవుడు డైవత్యాన్ని పొాందవలెననిన, 
సాక్షాత్కారము అనుభవించవలెననిన, తనస్వస్వరూపాన్ని 
దర్శించవలెననిన నవవిధభక్తి మార్గములు సూచించారు 
మన మహర్షులు. ఈ నవవీధమార్గములయందు 'ప్రేమ' 
అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది. కనుక అన్నింటికీ 
(ప్రేమయే (ప్రధానం. 

బ్రహ్మతత్త్వాన్ని ఏరీతిగా పొందాలి? సర్వత్రా 
వ్యాపించేటటువంటిదే (బ్రహ్మతత్త్యము. ఈ (బ్రహ్మ పుట్టిన 


స్థానం ఎక్కడ? విష్ణునాభి నుండి పుట్టినవాడు (బ్రహ్మ. 


విష్ణువనగా ఏమిటి? సర్వత్రా వ్యాపించటమే విష్ణుతత్త్యము. 
విష్ణువుకు, బ్రహ్మకు 'ఆత్మ' అనిపేరు. 'ఆత్మ అనగా 
ర? 'అహస్సు' అనేదాని నుండి పుట్టినటువంటిది 
అత్మ. 'అహస్సు' అనగా ఏమిటి? పగలు అని అర్ధము. 
ఎప్పుడు ఈ 'అహస్సు' అనే పగలు ప్రారంభమవుతుందో, 
అప్పుడు చీకటి దూరమై పోతుంది. అంధకార, 
అజ్ఞానములు దూరం కావలెననిన (ప్రకాశమును మనం 
వెలిగించాలి. కనుకనే పరబ్రహ్మ స్వరూపానికి దవ్వ 
స్వరూపుడు" అని నరు పెట్టారు. ఇతనికి ఒక పేరు 
అనేటటువంటిదిలేదు. కనుక దీనికి 'బృహత్‌ వ్యాప్తి 


చెప్పారు. జ్యోతిర్మయుడైనటువంటివాడు భగవంతుడు. 
అనగా (ప్రకాశవంతమైనవాడు భగవంతుడు. ఈ 
(ప్రకాశవంతమైన తత్వాన్ని మనం అనుభవించాలంటే 
ఏమిచేయాలి? ఈ ్రకాశమునకు 'సతో అని పేరుపెట్టారు. 
మిగిలినవన్నీ నశించిపోయేటటువంటివే. 'యదృశ్యం 
తన్నస్యం”. చూచినవన్నీ నశించేటటువంటివే, 


“అస్టీరం బీవనంలోకే 

అస్టీరం యాననంధనం 

అస్థిరం దారావు(తొది 

సత్యం కీర్తి ద్యయం స్థిరం” 

అన్నీ నశించేటటువంటివే. అన్నీ క్షీణించే 
టటువంటివే. అన్నీ కేవలం అదృశ్యమయ్యేటటువంటివే. 
కాని నిలిచేటటువంటి 'సత్‌ - అదే సత్యం. కనుకనే అట్టి 
బృహత్‌వ్యాప్తి స్వరూపుడయినటువంటి బ్రహ్మకు 'సత్యం' 
అని పిలిచారు. ఆ సత్యము నుండియే జ్ఞానము 
ఆవిర్భవించినది. ఈ జ్ఞానం, సత్యము కూడనూ 
సర్వవ్యాపకమైనటువంటివి. కనుకనే వేదము “సత్యం 
జ్ఞానం అనంతం (బ్రహ్మ” అన్నది. ఈ సత్యమే జ్ఞానము. 
జ్ఞానమే అనంతం. అనంతమే (బ్రహ్మ స్వరూపము. 
నాలుగు పేర్లు మాత్రమే ఉన్నాయిగాని, సర్వవ్యాపకరమైన 
దైవత్వం ఒక్కటే. అదే సతో, ఇట్టి సత్యస్వరూపుడ్ని 
మనం పొందాలనుకుంటే ఏంచేయాలి? సత్యాన్ని 
అనుసరిస్తూ రావాలి. సత్యమనగా ఏమిటి? (త్రికాలముల 
యందూ మార్పుచెందనటువంటిదే 'సత్యం' ఏ పదార్హము 
అయినా మారవచ్చునుగాని, సత్యము మారుటకు 
వీలులేదు. భూత, భవిష్యత్‌, వర్తమాన కాలములయందు 
కూడనూ ఏకత్వంగా ఉండునదే 'సత్యం' 


భగవంతుడు ఈ జగత్తునందు ఎందుకోసం 
అవతరిస్తున్నాడు? అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శింపదేసి, 
అనేకత్వంలోవున్నటువంటి ఏకత్వాన్ని గుర్తింపజేసి, ఆ | 
ఏకత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని (ప్రబోధించి, ఆ | 
దైవత్వమునే నీ యొక్క స్వరూపకంగా మార్చుకొనే 
నిమిత్తమై ఆ వ్యాప్తికంగా ఈ అవతారములు వచ్చాయి. 
అనేకత్వాన్ని ఏకత్వంగా మనం వహించటమే ఆధ్యాత్మికము 
యొక్క సారం. ఇదియే మన లక్ష్యం. ఇదియే మన గమ్యం. 


డిసెంబర్‌ '98 శ్రీవాతీ 


అనేకంగా కనిపించేటటువంటి మానవ స్వరూపాలను 
ఏకత్వంగా మనం విశ్వసించాలి. దేహములు వేరు కావచ్చు. 
నామములు వేరుకావచ్చు. జీవితం యొక్క ప్రవర్తనలు 
వేరుకావచ్చు. కాని ఆ న్నింటియందు వ ఉన్నటువంటి ఏ ఎకత్త౦ 

ఒక్కటే. అదియే ఆత్మతత్తము. నీయందు ఏ ఏ ఆత్మ 
కలదో, సర్వులయందూ అదే ఆత శ] ఉంటున్నది. సర్వుల 
యందూ ఏ 'ఆత్మ'కలదో, ఆ'ఆత్మ' నీయందే ఉంటున్నది. 
ఈ సత్యమును చక్కగా గుర్తించి, వర్తించటమే ఆధ్యాత్మి 
కము యొక్క లక్ష్యం. కాని ఈనాటి మానవుడు దేహాభి 
మానం చేత, తన స్వస్వరూప స్వభావము ను మరచి, 
ఏకత్వాన్ని అనేకత్వంగా భావిస్తున్నాడు. ఉన్నది ఒక్కటే 
అయినప్పటికీ అనేకంగా చూస్తున్నాడు. అదియే అజ్ఞానము. 
అనేకత్వంగా ఉండినటువంటి దానిని ఏకత్వంగా 
నిరూపించటమే ఆధ్యాత్మికతత్త్యము. అట్టి తత్త్యమును 
గుర్తింపజేసేనిమిత్తమై అవతారములు అవతరిస్తూ వచ్చాయి. 


నాయనా! అందరూ |ప్రత్యేకించినటువంటివారు 
కాదు. అందరూ ఏకత్వంతో జీవించేటటువంటివారే. 
“మమాత్మా సర్వభూతాంతరాత్మ”. నా ఆత్మనే, మీ 
అందరియందు కూడనూ (ప్రతిబింబిస్తూ ఉంటున్నది. ఈ 
దేహములన్నీ ఒక అద్దమువంటివి. ఈ మి(ర్రర్‌ (అద్దం) 
ఎక్కడ నుంచి వచ్చింది? మృణ్మయము నుండి వచ్చింది 
ఈ మి(ర్రర్‌. కనుక ఈ మట్టి యొక్క ఆకారములే ఈ 
అద్దములు. కనుక ఈ (ప్రతిబింబాన్ని చూచేంతవరకు 
మీరు మృత్తిక స్వరూపులే. ఈ మృత్యుంజయమైనటువంటి 
తత్త్యాన్ని మనం తీసుకున్నప్పుడే, అమరత్వమనేటటు 
వంటిది మనకు ప్రాప్తిస్తుంది. ఇట్టి ఏకత్వంలో ఉన్నటు 
వంటి దివ్యత్వాన్ని మీరు చక్కగా గుర్తించడానికి 
(ప్రయత్నించాలి. అన్ని అద్దములు ఒక్క మట్టితో చేసినటు 
వంటివే. ఈ మృణ్మయమైనటువంటి ఈ దేహమును 
చిన్మయంగా మార్చుకోవాలి. ఈ చిన్మయంగా మార్చు 
కోవటానికి వేరే సాధనలు చేయనవసరంలేదు. 
మృణ్మయమునందే ఉంటున్నది ఈ చిన్మయము, 
మనము దానిని సరియైన రీతిలో ప్రయత్న పూర్వకంగా 
సాధించలేకపోవటంచే తనే ఇది మృణ్మయము... 
మృణ్మయము.... మృణ్మాయముగానే భావిస్తున్నాం. 





ఆత్మానందం అనేదానిని ఏదో సాధనలచేత 
మనం సాధించుకు ఏంటున్నామనుకోవటం చాలా పొరపాటు. 
గ్‌ స్వరూపమే ఆత్మ స్వరూసం, నీ ఆనందమే ఆత్మా 
నరధర- ని నడ డనడికీ ఆత్మ నడవడిక. సర్వమూ ఆత్మ 
మయము. అయితే ఈ సత్యాన్ని గుర్తించుకోవటానికి 
ప్రయత్నం చేయటంలేదు. అగ్నిని నీవు సరియైన రీతిలో 
వినియోగించుకొనినప్పుడు అగ్ని అగ్నిగానే ఉంటుంది. 
కాని దానిని అలక్ష్యం చేసినప్పుడు, ఈ అగ్ని ఆరిపోయి 
దానిపైన నివురు కప్పినట్టు కనిపిస్తుంది. ఊదుతే పై 


qq 


t 


రా 


బూడిదపోతుంది. అన్ని కనిపిస్తుంది. అదే విధముగనే 
(ప్రతి మానవుని యందునూ ఆత్మ స్వరూపుడైన నిప్పు 
రగులుతూనే ఉంటుంది. మధ్య మధ్య దీనిని అలక్ష్యము 
చేయటంచేత, ఆ అగ్ని నుండియే నివురు పుట్టి దానిని 
కప్పివేస్తున్నది. అయితే నామస్మరణ అనే సాధనచేస్తే 
నివురుపోతుంది. నిప్పు కనిపిస్తుంది. ఈ నిప్పు కోసం 
నీవు వేరే ప్రయత్నం చేయనవసరంలేదు. దానికి కప్పిన 
నివురును ఊదివేస్తేచాలు. కప్పిన నివురు ఏమిటి? 
అహంకార మమకారములు, కామ[కోధలోభములు 
మానవుడ్ని కప్పివేస్తున్నాయి. దేహాభిమానం అమితంగా 


పెరిగిపోతున్నది. ఈ దేహాభిమానమే అహంకారాన్ని 
పెంచివేస్తున్నది. అహంకారం ఉండినంతవరకునూ, నీవు 


దేనిని సాధించలేవు. అహంకారంలేకపోవటమే నిజమైన 
మానవత్వం. పుట్టినప్పుడు ఎట్టి అహంకారంలేదు. (క్రమ 
(క్రమేణ దానిని పెంచుకుంటూ వస్తున్నాడు. ఇది నాది... 
ఇది నాది.... ఇది నేను... ఇది నేను..... అనే అహంకారాన్ని 
పెంచుకుంటూ, అభిమానంతో వ్యవహరిస్తున్నాడు. “నేను” 
అనే అహంకారం, “నాది” అనే మమకారం - ఈ రెండే 
మానవునికి బంధనలు. ఈ రెండూపోతే సర్వమానవులూ 
ఆనందమయులే. ఈ ఆనందం ప్రత్యేకంగా సాధనలచేత 
లభించేదికాదు. 


ఈ సాధనలు ఎందుకు చేయాలి? ఎందుకు 
చేస్తున్నాం? తాత్కాలికంగా మనసు తృప్తికోసం చేస్తున్నాం. 
అంతేగాని ఈ అస్థిరమైన లోకమునందు, అశాశ్వతమైన 
జీవితమునందు, సత్యనిత్యమైన దానిని పొందటం 
అసాధ్యం. కలిగే అనుభూతులన్నీ తాత్కాలికమైనటు 


డిసెంబర్‌ '౨8 శ్రీనాగీ 


“వంటివి. ఇవి సత్యనిత్యమైనటువంటివి కావు. సత్యనిత్య 
మైనటువంటిది ఆత ఇ యొక్క ప్రజ్ఞయే. ఈ ఆత్మ 
ప్రజ్ఞయే నిత్యమూ, సత్యమూ నీయందే ఉంటున్నవి. నీవే 
ఆత్మయై ఉంటావు. కనుక అట్టి భావాన్ని దినదినాభివృద్ధి 
గావించుకోవాలి. 


ఈనాడు “నేను ఎవరు? నేను ఎవరు?” అనే 
ప్రశ్నను ఎవరూ వేసుకోవటంలేదు. (ప్రతి మానవుడూ “నీవు 
ఎవరు? నీవు ఎవరు?” అని ప్రల్నిస్తున్నాడుగానీ, తానెవరో? 
తాను తెలుసుకోవటానికి (ప్రయత్నించడం లేదు. 
“నీవెవరు? నీవెవరు? అని (ప్రశ్నించడం వలన నీకు 
లభించే ఫలితమేమిటి? కేవలం ఇదంతా [NfOrMma- 
tion తీసుకోవటమే. ఈ Information వలన మనకు వచ్చే 
ఫలితమేమిలేదు. “నీవు ఎవరు? అనే పదమును నేను 
ఎవరు” అనే పదముగా మార్ప్చుకున్నప్పుడు 112౧90 
mation అయిపోతుంది. నీవు ఎవరు? అనేది InfOrMma- 
ti0n నేను ఎవరు? అనేది తెలుసుకోవటమే Transfంr- 
mation. ఈ Transformation స్థాయికి స్‌ు 
వచ్చినప్పుడు ఏ సాధనలూ చేయనవసరంలేదు. నీవు 
సీన్లే అయివున్నావు. ఇంక దేనికోసం సాధనలు చేస్తున్నావు? 
వీటన్నింటికీ మూలకారణం మనసే. 


ఈ మనసే దుఃఖమును, విచారమును, 
ఆనందమును, శాంతిని మనకు అందిస్తున్నది. మన 
మనసును మనం స్వాధీనం చేసుకుంటే మనకు అన్నీ 
స్వాధినమవుతాయి. పతంజలి మహర్షి చెప్పాడు. “యోగః 
చిత్తవృత్తి నిరోధక యోగమంటే ఏమిటి? హఠయోగం 
కాదు. ఈ యోగం, ఆ యోగం కాదు. ఇవన్నీ యోగాలు 
కావు రోగాలే. యోగమనగా చేరటమే. నేను ఆత్మతో 
చేరటం యోగం Joining with Atmais Yoga. ఆత్మతో 
చేరితే అంతకన్నా ఆనందం మరొకటిలేదు. ఆత ఊర్ల 
స్థాయిలో ఉంటున్నది. దానిని చేరితే ఇంక నీ వ. 

లేదు. అదే Last Station, అదే Final Station. ఈ Final 
Station కు చేరాలి, 


మొట్టమొదటిది దేహం, రెండవది sas 


ములు , మూడవది మనసు, తరవాతది బుద్ది, ఆఖరిది 
ఆత్మ. కనీసం బుద్ది వరకూ కూడా మనం ప్రయాణం 


చేయటంలేదు. మనసు వరకే ప్రయాణం చేస్తున్నారు. 
ఈ మనసు అంటే ఏమిటి. ఇంద్రియముల చేరికే మనసు. 
ఇం[ద్రియములచేత నీవు కూడుకొని, మననుగా 
తయారుచేసుకొని, ఈ మనసులో అనేక విధముల 
(మగ్గిపోతున్నావు. ఈ Depression మరియు Confu- 
510౧ రెండూ కూడా మనసువలెనే కలుగుతున్నాయి. ఈ 
Depression, Confusion రెండూ చేరేటప్పటికీ ఫ్యూజ్‌ 
(FU5౭) పోతుంది. ఇది పాంచభౌతిక దేహం. ఇది ఏనాటికీ 
నిత్యసత్యమైనటువంటిదికాదు. ఏ నిముషములో ఏమై 
పోవునో! కనుక ఈ అనిత్యము, అశాశ్వతమైన దేహమును 
ఆధారం చేసుకోవద్దు. ఈ దేహాభిమానం చేతనే, 
ధనాభిమానం కూడా నీకు పెరిగి పోతున్నది. ఈ ధనాభి 
మానం చేతనే గుణాభిమానం కూడా పెరిగిపోతున్నది. ఈ 
గుణాభిమానంచేతనే సర్వవిధమైన వ్యామోహములు 
కలుగుతున్నాయి. అయితే ఈనాడు చదువు, ధనము 
రెండు ముఖ్యమన్నారు. చదువు చెడ్డది కాదు, ధనము 
చెడ్డది కాదు. దానిని వినియోగించుకొనే వ్యక్తి మంచి 
చెడ్డల మీద ఆధారపడి ఉంటుంది. ఇది నీరు. ఈ నీటి 
యొక్క రంగు తెలుపు. ఈ తెల్లగా ఉండే నీరును ఎర్ర 
సీసాలో పోస్తే ఎర్రగా కనిపిస్తుంది. నల్లటి సీసాలోపోస్తే 
నల్లగా కనిపిస్తుంది. మరల అదే నీరు తెల్లటి సీసాలో 
పోస్తే తెల్లగా కనిపిస్తుంది. అదే విధముగా. విద్య, ధనము 
అనేటటు వంటివి పరిశుద్ధమైన, స్వచ్చమైన తెల్లని జలము 
వంటివి. ఆ జలము ఏ రంగు సీసాలో పడితే ఆ రంగుగా 
కనిపిస్తుంది. ఈ తెలుపు, ఎణుపు, నలుపు అంతా 
మానవుని యొక్క మనోభావములే కాని పవిత్రమైనటు 
వంటి విద్య యొక్క దోషముగాని, ధనము యొక్క 
దోషము కాని కాదు. ఈనాడు మానవుడు వీడు 
చెడ్డవాడు, వీడు మంచివాడు" అంటున్నాడు. “ఇది చెడ్డది, 

అది మంచిది' అని విమర్శిస్తున్నాడు. ఈ మంచి, చెడ్డలు 
రెండూ కూడనూ నీ మనసు యొక్క |ప్రభావములే గొని, 

బయట వున్నటు వంటి వ్యక్తుల ప్రభావంకాదు. కనుక 
మనం ఈనాడు మార్పు కోరవలసింది మన దృష్టిని. దృష్టి 
పవిత్రమైనటువంటిదిగా వుంటే సృష్టి అంతా పవిత్రంగానే 
కనిపిస్తుంది. కనుక మొట్టమొదట మన దృష్టిని మార్చు 


డిసెంబర్‌ 198 శ్రీవాశీ 


కోవాలి. మన హృదయమును పవిత్రం గావించుకోవాలి, 
పరిశుద్దం గావించుకోవాలి. ఈ విధమైన సాధనల ద్వారానే, 
అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించడానికి వీలవుతుంది. 


ఈనాడు మానవులు ఎన్నో సందేహాలతో 
ఉంటున్నారు. ఈ సందేహాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి? 
ఇవి ఏవిధంగా అభివృద్ది అవుతున్నాయి? ఈ సందేహాలకు, 
సంశయాలకు మూలకారణం పరిపూర్ణమైన విశ్వాసం 
లేకపోవటమే! దైవంపైన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నటు 
వంటివాడికి ఈ 00605 (సందేహాలు) రావటానికి 
అవకాశమేలేదు. పీటర్‌ అనే బెస్తవాడు జీసస్‌ను కలిసి 
నప్పుడు, అక్కడ వున్నవారందరూ సంపూర్ణమైన విశ్వాసం 
గలవారని గుర్తించాడు. కొని ఒక్కడు మాత్రం అన్నిటినీ 
అనుమానించేటటునంటివాడుట. అతనినే ౦౦40110 
Thomas అన్నారు. 'డౌటింగ్‌ థామనస్‌'లకే అనుమానాలు, 
సందేహాలు రావటానికి అవకాశం ఉన్నది. అయితే కొన్ని 
సాధనామార్గములలో కొన్ని సంశయాలు సహజంగానే 
వస్తుంటాయి. 

మొదటి సంశయం. ఈ మహాసభలో చర్చల 
సందర్శ్నమున ఒకవ్యక్తి ఒక సంళయాన్ని వెలిబుచ్చాడు. 
'నేనే సత్యమును, నేనే సరియైన దారిని చూసించేటటు 
నంటివాడీని. ఇంక చేరే మానవులు ఈ జగత్తులోలేరు” 
అని జీసస్‌ చెప్పాడని ఈ మహాసభలో ఒక వ్యక్తి 5 1 
Right? or Wrong? అని నాకు ఒక ప్రశ్న వేశాడు. “నేనే 
సత్యమును. నేనే కాపాడేటటువంటివాడిని, సర్వవిధము 
| లైన బాధలను నివారించి, నేనే రక్షించేటటు వంటివాడిని 
అని జీసస్‌ ఎప్పుడూ చెప్పలేదు. అతనికి అహంకారమనేడే 
లేదు. ఈ వ్రాసే రచయితలు కల్పిస్తూ వచ్చారు. ఈ 
బైబుల్‌ను -అనేకమంది (వ్రాశారు. ఐదువందల రకాల 
బైబుల్స్‌ ఉన్నాయి. మొట్టమొదట బైబిల్‌ను 'లూయీస్‌' 
వ్రాశాడు, బెస్తవారితో జీసస్‌ మాట్లాడేటప్పుడు 'కేమ్రూమన్‌ 
వచ్చి కూర్చొని అన్నీ 'వ్రాసుకొనేవాడుట. అతను అప్పుడు 
ఇన్‌కంటాక్స్‌ కమీషనర్‌గా ఉండేవాడు. ఈ విషయం అతనే 
| మొదట వ్రాశాడు. బెస్తవారితో జీసస్‌ మాట్లాడుతూ, “నేను 
చూచుకుంటాను సో” అనే రీతిగా చెప్పాడుకాని Es 
చూచుకుంటాను”, “నేనే చూచుకుంటానికి వచ్చాను” అని 


th & 


అహంకారంతో చెప్పలేదు. వారికి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని 
అందించే నిమిత్తమై “నేను చూచుకుంటాను పో!” అన్నాడు. 
ఆ చిన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని అనేకమంది 
పండితులు దీనిని “తానే చూచుకుంటాను. ఎవరికీ ఏ 
ఆపద లేకుండా నేనే కాపాడుతాను” అని జీసస్‌ చెప్పినట్లు 
(వ్రాశారు. 


ఇంతేగాక | am the Messenger of God అని, 
రెండవది | ౩M the Son of (064 అని, మూడవది | ౩nd 
My Father are 0౧6 అని జీసస్‌ చెప్పినట్టుగా బైబిల్‌లో 
వ్రాశారు. కాని జీసస్‌ ఆ విధంగా ఎప్పుడూ చెప్పలేదు. 
అయితే ఎవరు? ఎప్పుడు చెప్పారు. జీసన్‌ పుట్టిన 
సమయంలో ముగ్గురు అరేబియన్‌ రాజులు ఎక్కడికో 
ప్రయాణమైపోతున్నారు. 'స్టారోను చూచి ఆ (ప్రాంతానికి 


వెళ్ళారు. ఆముగ్గురు రాజులలో ఒకడు ఆ పసివానిని 


చూచి “ఇతను ఏదో దైవము యొక్క Messenger గా 
కనిపిస్తున్నాడు నా దృష్టికి” అన్నాడు. రెండవరాజు చూచి 
“ఇతను Messenger కాదు, ఇతను 50% 006 అన్నాడు. 
ఇక మూడవరాజు "No.... No. He is not Son. He is 
not Father. Son and Father are One" అని అన్నాడు. 
ఇది అరేబియన్‌ రాజులు చెప్పిన విషయం. దీనిని ఆధారం 
చేసుకొని రచయితలు బైబుల్‌లో అనేక విధాల (వ్రాస్తూ 
వచ్చారు. జీసస్‌కు ఏనాడునూ అహంకారమేలేదు. బాధ ' 
పడేనారిని చూచి కరుణారసమును చల్లేటటునంటి వాడు 
బీసస్‌, అతనికి కరుణయే హృదయము. అయితే కొన్ని | 
కొన్ని సందర్భాలలో ధైర్యంగా ఎదుర్కొని నిలబదేవాడు. | 

మొట్టమొదట నుంచి జీసస్‌కు వ్యతిరేకంగా 
మాట్లాడేవాడు పీటర్‌. కొంతకాలం జరిగిన తరువాత 
పీటర్‌ స్వప్నం లోపల జీసస్‌ వెళ్ళి “పీటర్‌! నీకు నేను ఏమి 
(ద్రోహం చేశాను? నీకు ఏమి బాధలు కలిగించాను? 
ఎందుకు నన్ను ఇంత విమర్శిస్తున్నావు?” అని ప్రన్నించాడు. 
ఆ తరువాత పీటర్‌ చాలామారాడు. అతని మనసు 
మారింది. “ఇది నా భ్రమే, నాదోషమే, నా అహంకారమే, 
నా అజ్ఞానమే” అని తెలుసుకొని తరువాత జీసన్‌కు | 
భక్తుడయ్యాడు. పూర్తిగా మారిపోయాడు. తరువాత 
అతనిని "సైంట్‌ పీటర్‌ అని పిలువసాగారు. బైబిల్‌లో 


డిసింబీ్‌ ౨8 ——_< 1 ——— ఢ్రీవాకి 


| am the Son of 606 అని చెప్పలేదు. | 206 
'ther are One' అని చెప్పలేదు. ఏమీ చెప -దు. 


ఉన్న సత్యవాక్యములను సరియైన రీతిలో అర్హంచేసుకుంటే, 
జీసస్‌ది ఏ దోషములేదని అర్దమవుతుంది. అందరినీ 
భగవత్‌ భాగ్యంలో (ప్రవేశపెట్టాలని ఆశించాడు. కట్టకడ 
పటికి శిలువ వేసే సమయం లోపల తాను ప్రార్దించాడు' 
ఓ తండ్రీ! నేను ఏమి తప్పుచేశాను? నన్ను ఎందుకు 
ఈవిధంగా శిక్షిస్తున్నావు?” అని (ప్రశ్నించాడు, “దీని అంత 
రార్టం ఎమిటి? దైవము తండ్రిగాను, తాను బిడ్డగాను 

యిక్కడ ఒక అర్దం తీసుకోవచ్చును. కాని -౧Gంd 
అని చెప్పలేదు. 1 am Messenger అని చెప్పుడు. | 
ద్‌ 


_ తానుపలికిన పలుకులు మనకు, మానవత్వానికి అర్దం 


FIN TEN 


కావటానికి దైవము తండ్రి తాను బిడ్డగా భావిస్తూ వచ్చాడు. 
శిలకు కొట్టిన తరువాత మేరీ వచ్చి ఏడుస్తుంటుంది. 
అప్పుడు అశరీరవాణి వినిపిస్తుంది. "All are One, My 
Dear Son, Be Alight to every one". అందరి యొక్క 


"ఏకత్వాన్ని చక్కగా గుర్తించి చెప్పినటు వంటి వాడు జీసస్‌, 


దీనిని బట్టి విచారణ చేయగా తాను దైవము యొక్క 
బిడ్డగాను, “దైవము తన యొక్క తండ్రి గాను చక్కగా 
.మనకు స్పష్టమవుతూ వచ్చింది. కాబట్టి, “నేనే సత్యమును. 
నేను మీ రోగములను నివారణ చేస్తాను, నేను తప్ప 
మరొకరులేరు” అని అహంకారంతో ఎన్నడూ చెప్పలేదు 
జీసస్‌ 


(ప్రతి అవతారమునందు ఈఎధమైన తత్తాలు 
చెబుతూ వచ్చింది. “మమైవాంసో జీవలోకే జీవభూత 
సృనాతనః” అని కృష్ణుడు చెప్పాడు. 'నేను, నా యంశము” 
అని చెబుతూ వచ్చాడు. “నీవు నాయొక్క దాసుడవు, 
నీవు నా భక్తుడవు, నాకు నమస్కారం చేయి. నీ సర్వస్వాన్ని 
నేను 'చూచుకుంటాను” అన్నాడు కృష్ణుడు. (ప్రతి దాని 
కోసం "నేను, నేను' అనేది ఒక్క అవతార తత్త్యమునందు 
మాత్రమే వస్తూ ఫ్రా వచ్చింది. కానీ 'జీసస్‌' మాత్రం ఆవిధంగా 


చెప్పలేదు. 


ఇక భగవర్గీతయందు 'నేనే సర్వమునూ 
రక్షించుతూ వస్తాను. ఈ సర్వానికి నేనే మూలకారణం, 
నేనే ఈ సర్వస్వమునూ సృష్టిస్తూ వచ్చాను. ఈ నాలుగు, 





వర్ణములకూ నేనే మూలకారణం” అన్నాడు కృష్ణపరమాత్మ. 
ఈ వర్ణ్లములనేది ఎక్కడనుంచి వచ్చింది? వర్షము అంటే 
| ఇది మతముకాదని భావిస్తు స్తున్నాం. 'చాతుర్వర్లం 
యాసృష్టి అన్నాడు. ఈ నాలుగు రకముల వర్షములు 
నా స. అన్నాడు. నల్లని రంగు (810%) , తెల్లని 
రంగు (White) పసుపుపచ్చ (Yellow) ఎతుపు (Red) - 
ఈ నాలుగు వర్లములవారు నా సృష్టియే అన్నాడు. 
వర్గములు అనేదానికి మతములు, కులములు అని 
భావిస్తూ వచ్చాం. భగవంతుడు అలా చెప్పలేదు. నల్లని 
వారు ఎవరు? నీ(గ్రోలు, భారతీయులు వగయిరాలు. 
తెల్లని రంగువారు ఎవరు? జపనీలు, బ్రిటీషు వగయిరాలు. 
పసుపుపచ్చని వారు ఎవరు? చైనీస్‌ వగైరాలు. ఎర్రని 
వారెవరు? రష్యన్లు వగైరాలు. కనుక ఈ నాలుగు రంగుల 
వర్ణములు నా నృష్టియే అన్నాడు భగవంతుడు. 
భగవంతుడు చెప్పినది విశాలమ్రైనటువంటిదిగాని, 
సంకుచితమైనటువంటిది కాదు. కనుక ఈ సందేహాలకు 
అవకాశం ఇవ్వకండి. ముస్టీములు కావచ్చును, హిందువులు 
కావచ్చును, కక్రిష్టియన్లు కావచ్చును, జోరాష్టియన్లు 
కావచ్చును. అందరూ దైవం బిడ్డలే. మొట్టమొదట 
రోమన్లు | క్రిష్టియన్లుకాదు, యూదులే. జీసస్‌ అవతారం 
వచ్చిన తరువాత, క్రిష్టియన్‌ పరిపాలన పెరిగిన తరువాత 
అప్పుడు క్రిష్టియన్‌ ' అనే పేరు వచ్చింది. 
జీసస్‌ మొట్టమొదట నేను పర్ఫోనియా' 
(Personia) అన్నాడు. అంటే ఏమిటి? దైవత్వంతో 
కూడినటువంటివాడిని అని అర్ధం. రోమన్‌ మాట 
'పర్ఫోనియా' అయితే బ్రిటీష్‌వారు P౭50౧ అన్నారు. 
భారతీయులు, 'పురుషు' అన్నారు. 'పర్పోనా' అనగా 


పవిత్రమైనది. ప్రతిమానవుని యందు దైవత్వం ఉన్నది. 


కాబట్టే అతనిని “౧8/0౧ అని పిలుస్తూ వచ్చారు. 
భారతీయ సంస్కృతియందు, వేదశా(స్త "ఇతిహాస 
పురాణములయందు కూడనూ 'వురుముడు' అని 


పేరుపెట్టారు. ''యల్లబ్దపుమాన్‌, ఇచ్చారామో భవతి, 


తప్తోభవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి' అన్నారు. 


_ పురుషత్వాన్ని గురించి ఈ విధమైన వర్షనలు చేస్తూ 
వచ్చారు. 


అనగా దివ్యత్వమనేది 'సర్వుల యందూ | 


శ్రీవాణీ. 


"ఉంటున్నది. సర్వుల యందూ ఉన్నటువంటి ఏకత్వాన్ని 
మనం అనేకత్వంగా భావించి, భిన్నత్వంలో మనం 
అనుభవిస్తున్నాం. ఈనాడు మనం చేయవలసింది ఏమిటి? 
అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి. 
అనేకత్వాన్ని మనం ఏకత్వంగా భావించాలి, అనుభవించాలి 
- అదియే సత్యసాయి సంస్థల యొక్క (ప్రధానమైన లక్ష్యం. 
ఎట్టి బేధములకు అవకాశం ఇవ్వకూడదు, ఎట్టి భిన్నత్వము 
నకు, ఎట్టి ద్వేషమునకు అవకాశం ఇవ్వకూడదు. అందరి 
యందూ ఉన్నది ఒక్కటే. ఈ సత్యమును తెలుసుకుంటే, 
ఇదియే నిజమైన ఆధ్యాత్మిక (ప్రచారం. ఈ (ప్రచారం 
మనకు ఇప్పుడు అవసరంకాదు. ఆచరణ చాలా అవసరం. 

దివ్యత్వమనేది అనేక రూపములలో మనకు 
గోచరమవుతుంటుంది. (వతిమానవుని యుక్క 
హృదయము నుండి ఆవిర్భవించేటటువంటి శబ్దము, నాభి 
నుంచి వచ్చేటటువంటిది. ఆ నాభిస్టానమే (బ్రహ్మస్థానము. 
దీనినే Expansion Talk అన్నారు. ఇది నాభి నుంచి 
వచ్చేటటువంటిది. కొందరి మాటలు పెదవులపై నుంచి 
వస్తుంటాయి. ఇది Contraction Talk అన్నారు. ఇది 
Death తో సమానం. ఇది కేవలం పెదవుల నుంచి 
వచ్చేటటువంటిది. హృదయమునుంచి వచ్చిన మాటను 
సత్యంగా తీసుకుంటారు. వాక్కు నుంచి హృదయానికి 
'మార్చేటటువంటివాడు అసత్యంగా పోతుంటాడు. మాట 
హృదయమునుంచి రావాలి. మాటలో హృదయం లేదు. 
మాటను హృదయంగా మార్చిటటువంటి వారు 
కొందరుంటారు. హృదయమునే మాటలుగా మార్చేటటు 
వంటివారు కొందరుంటారు. ఈనాడు మనమాట 
హృదయము నుంచి రావాలి. అదియే Complete Confi- 
dence. ఆ పరిపూర్ణ విశ్వాసం గలవారికి సందేహాలు రావు. 
అందరియందు దైవత్వం ఉంటున్నది. ఎవరేమి చెప్పినా 
సత్యంగానే ఉంటుంది. కాని ఆ సత్యం నాకు 
అన్వయిస్తుందా? లేదా? అని విచారణ చేసుకోవాలి, 

ఇక సత్యాన్వేషణ. సత్యం ఒక్కటేగదా! దీనికి 
అన్వేషణ ఎందుకు చేయాలి? ప్రతి మానవుని యందు 
సత్యం, అసత్యం, ధర్మం, అధర్మం, హింస,' అహింస = 
ఈ విధమైన మార్పులు కలుగుతున్నాయి. దీనికి ఒక 
ఉదాహరణ. పరిశుద్దమైన బంగారం ఉన్నది. ఈ Pure 





(014 కు కొంత కాలానికి రాగిని చేర్చావు, మరి కొంత * 
కాలానికి వెండిని చేర్చావు, ఇంకా కొంతకాలానికి (బ్రాస్‌ 
చేర్చావు. ఈ విధంగా అనేక లోహములు చేర్చటం వలన. 
అసలు బంగారము యొక్క స్వస్వరూపం పోయింది. 
ఈనాటి మానవుడూ అంతే. మానవుడు పుట్టినప్పుడు 
పవి(త్రమైన, సత్యస్వరూపుడైన మానవుడు. అతను 
అన్నింటితో చేరి అనగా సత్యంతో, అసత్యంతో, ధర శ్రంతో, 
అధర శంలో, హింసతో, అహింసతో, న్యాయంతో, 
అన్యాయంతో - ఈ గుణములు తన ఆత్మలో ప్రవేశించే 
టప్పటికి ఆత్మ కూడా మారిపోయి నుఖదుఃఖముల 
స్వరూపకంగా అయిపోయింది. ఈ జననమరణములకు 
మూలకారణం ఇదియే. శరీర అభిమానం, మానాభిమానం 
మొదలగు వివిధ అభిమానములు పెరిగిపోవటంతో 
మానవుడు తన స్వస్వరూపాన్నే తాను మరిచిపోతున్నాడు. 
బంగారం తన స్వస్వరూపాన్ని కోల్ఫోవటానికి మూల 
కారణం ఏమిటి? వివిధ లోహములు బంగారమునకు 
చేర్చటమే. తిరిగి దీనిని పరిశుద్దం చేయాలంటే అగ్నిలో 
వేయాలి. అప్పుడు విడివిడి లోహములన్నీ వేరైపోయి 
స్వచ్చమైన బంగారం మిగులుతుంది. అదే విధంగా 
మానవుని నుండి దుర్గుణాలను వేరుచేయాలి. అసూయా, 
ద్వేషములను దూరం చేయాలి. ఈనాడు అహంకార, 
అసూయలు అమితంగా పెరిగిపోతున్నాయి. ఈ రెండూ 
పెరగటంచేత మానవత్వమే మంటకలిసిపోతున్నది. కనుక 
ఈ దుర్గుణాలను- దూరంచేయాలి. దుస్పంగంలో చేర 
వద్దు. దుస్ఫరగమును దూరంచేసి సత్సంగంలో చేరండి. 
అప్పుడే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను తెలుసుకో 
గలుగుతాడు. “త్యజ దుర్జన సంసర్గం, భజసొధం 
సామాగనుం, కురు పుణ్యమహోరాత్రం” - ఇదే మనం 
చేయవలసిన సాధన. మీరు PUre Goldగా తయారు 
కావాలి. Quantity కోసం పరుగులెత్తకండి. Qalty కోసం 
ప్రయత్నించండి. 'సంటపండని భూమి పదిఎకరములేల? 
కొంచమైన చాలు మంచి భూమి ఈ వాస్తవాన్ని 
విస్మరించకండి. 

ఈ కల్తీ లోహాలు ప చేతనే 
ఈ స్వామి, ఆస్వామి, ఈస్వామి అని నీ ఆచారమై ' 
నటువంటి అసలు స్వామిని మరచిపోతున్నావు. స్రీ స్వామిని 


న ల 


“నీవు మరచిపోతున్నావు. నీ స్వస్వరూపాన్ని నీవు మరచి 
పోతున్నావు. నీవు ఎవరిమాటలూ వినవద్దు. నీ, 'కాన్లస్‌' 
ను నీవు అనుసరించు. నీకు మంచి. అనిపించిన దానిని 
అన్తుసరించు. నేనెప్పుడూ ఎవరిని [008 (ఫోర్సు) 
చేయను. ఎందుకు? నీకు నిజమైన 504109 (సోర్సు) 
ఉన్నది. అదియే ఆత్మ సోర్సు. ఫోర్సు అనేది మిలిటరీ 
ఫోర్సు. సోర్సు అనేది ఆత్మ సోర్సు. అది (ప్రేమతో 
కూడినటువంటిది. ఆ (ప్రేమను మీరు అనుసరించండి. 
కనుక మొదటి ప్రశ్నకు ఈ విధమైన జవాబుగా మీరు 
తీసుకోండి “నేనే కాపాడుతాను, నేను సత్యాన్ని, మరొకరు 
సత్యంకాదు” అని ఎప్పుడునూ జీసస్‌ చెప్పలేదు. అందరూ 
సత్యస్వరూపులే, అందరూ పవి(త్రస్వరూపులే, అందరూ 
భగవంతుని బిడ్డలే అనేటటువంటి విశాలమైన భావంతో 
తాను (ప్రచారం చేస్తూ వచ్చాడు. “ఒకరినొకరు కొట్టుకో 
కూడదు, తిట్టుకోకూడదు, హింసించుకోకూడదు, 
ద్వేషించుకోకూడదు” అనేదే జీసస్‌ ప్రచారం. 


ఇక రెండవ సందేహం, “స్వామి అనేకమందికి 
స్వప్నాలలో వస్తుంటాడు, కాని ఆ స్వప్నాలు మాకు ఎందుకు 
రాకూడదు” అని ప్రశ్నిస్తున్నారు. ఇదికూడనూ ఒక 
విధమైనటువంటి అమాయకత్వమే, ఇది కేవలం వారు 
తలచుకుంటే స్వప్నములో వచ్చేటటువంటిది కాదు. నీవు 
ఎందరినో తలచుకుంటుంటావు. వారందరూ నీస్వప్పంలో 
వస్తున్నారా? రావటంలేదు. స్వప్నంలో రాకపోయినంత 
మాత్రమున స్వామికి మాపైన దయలేదని భావించటం 
చాలా పొరపాటు. ఈ న్వప్నమనేటటు వంటిది 
ప్రతిబింబము. ఈ స్వప్నాలను గురించ కొంతచెబుతాను. 
స్వప్నుములు రావటం చాలా మంచిది. కొన్ని చెడ్డవి 
వస్తుంటాయి, భయంకరమైనవి వస్తుంటాయి, కొన్ని 
బాధాకరమైనవ వస్తుంటాయి, కొన్ని ఆనందకరమైనవి 
వస్తుంటాయి. కొన్ని దుఃఖకరమైనటువంటివి కూడా 
వస్తాయి. ఇవన్నీ రావటం ఎందుకోసం అంటే, నీయొక్క 
సంకల్పం లోపల ఇవన్నీ అప్పుడప్పుడూ చేరిపోయినాయి. 
అవన్నీ లోపల 'స్టాకొ అయినాయి. ఈ స్వప్షరూపంలో 
అవన్నీ బయటపడిపోవటం చాలా మంచిది. ఇవన్నీ నాలో 
ఉన్నటువంటి Reflection, Reaction, Resound అని నివే 
భావించాలి. అయితే స్వామియొక్క స్వప్నం మాత్రం 


ల క 


Reflection, Reaction, Resound కాదు. నేను తలచు 
కున్నప్పుడే మీ కలలో వస్తానుగాని, మీరు తలచు 
కున్నప్పుడు రాదు. నిన్న ఒక వ్యక్తి వచ్చాడు. నన్ను 
ఎప్పుడూ చూడనటువంటివాడు. నిన్నటిదినం ఒక 
మహమ్మదీయుడు ( ఉస్తాద్‌ ఆలీఖాన్‌) సంగీత కచేరీ 
చేశాడు. అతను ఎప్పుడూ నన్ను చూడలేదు. నేను 
చెప్పాను” బాబూ! నీవు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ 
కారు యాక్సిడెంటు అయింది. అక్కడే నేను కనిపించాను 
నీకు తెలుసా?” అన్నాను. 'హో మైగాడ్‌ అని ఏడ్డినాడు. 
అదేరోజు రాత్రి స్వప్షంలో “నీవు వచ్చే నాబర్త్‌డేకి పుట్టపర్తికి 
వస్తున్నావులే” అని చెప్పాను. నిన్నటి దినం వచ్చి అతను 
ఇక్కడ సంగీత కచేరి చేశాడు. కొంతమందికి స్వప్నాలు 
వస్తుంటాయి. స్వప్నంలో స్వామి కనిపిస్తూనే ఉంటాడు. 
తిరిగి నీ భావాలు నీకు కనిపిస్తూనే ఉంటాయి. అవీ ఇవీ 
రెండూ మిక్స్‌ అయిపోతుంటాయి. ఇది సరియైనటు 
వంటిది కాదు. ఇది స్వామి సంకల్పంతో వచ్చినటు వంటిది 
కాదు. ఆహార దోషం చేత, అజీర్ల దోషం చేత వచ్చేటటు 
వంటివి ఇవి. నేను వస్తే క్లియర్‌గా వచ్చేస్తాను, క్లియర్‌గా 
మాట్లాడిపోతాను. ఒకే స్వప్నంలో కాసేపు పుట్టపర్తిలో 
ఉన్నట్టు, కాసేపు అమెరికాలో ఉన్నట్టు వస్తుంటాయి. 
ఒకేదాంట్లో రెండూ మూడుకలసి పోతుంటాయి. ఇది 
ఎట్టా ఉన్నదంటే, బంగారంలోపల లోహాలు చేరినట్టుగా 
చేరిపోయింది. కాబట్టి Thatis not pure, that is not 
right దేనికోసం వచ్చానో, దానిని స్వప్నంలో సత్యంగా, 
సరియైన స్వరూపకంగా నీకు కనిపించటమే అది సత్యం, 
కాని స్వప్నంలో కనిపించకుండా పోయినంతమాత్రమున, 
నాపైన స్వామికి దయలేదని భావించుకోవటం పొరపాటు. 
ఉంది...ఉంది... 


ఇక మూడవది. అందరూ సాధనలు చేస్తున్నారు. 
నేను కూడనూ సాధనలు చేయాలని ఆశపడుతున్నాను. 
కావి నాకు సమయం చిక్కటం లేదు. నాయొక్క 
ప్రాపంచిక సంబంధమైన వ్యాపారములయందు, పనుల 
యందు నేను నిమగ్నుడనైపోయి, స్వామివి సరియెనటు 
వంటి హృదయంతో వేను చింతించటంలేదు. కాన స్వామి 
సేవ చేయటానికి నాకు సరియైవటువంటి సమయం 


చిక్కటం లేదు అన్నాడు. , ఇది చాలా తప్పు. స్వామి సేవ 
కవ 


శీనాణీ 





చేయాలంటే, స్వామి చింతన చేయాలంటే, కాలం 
ప్రత్యేకంగా కావాలా? ఆఫీసుకు పో! ఆఫీసుకు ఎగకొట్ట 
నవసరం లేదు. ఆఫీసుకు వెళ్ళి పని చేయి. సక్రమంగా 
ఆ పనిచేస్తూ కూడ ఇదీ దైవం పనే అని భావించు. అది 
దైవకార్యమే,అది స్వామి కార్యమే, అదీ దైవ సేవయే. దీనిని 
పురస్కరించుకొనియే "Workis worship, Duty is God" 
అన్నాను. కనుక నీవు (ప్రత్యేకంగా కూర్చుని సాయిరాం!. 
సాయిరాం!.. అని చెప్పనవసరం.లేదు. నీవు ఏ పని అయినా 
చేసుకుంటూ పో. అదంతా దైవ కార్యంగానే భావించు. 
య ఇల్వితం (బ్రహ్మో అన్నారు. 'సర్వకర్మ భగవత్‌ 
ప్రీత్యార్హమ్‌' అన్నారు. వా. చేస్తున్నా,.ఏ పనులు 
చేస్తున్నా ఇవన్నీ భగవత్‌ ప్రీత్యార్హం చేస్తున్నానని చేయి. 
అదే గొప్ప సాధన. ఆదివారం వచ్చింది. ఈ రోజు 
ప్రత్యేకంగా కూర్చోని ధ్యానం చేయాలని కూర్చుంటారు. 
$un౮౭y వచ్చింది. ధ్యానంలో కూర్చున్నావు. కాని ఒక్క 
క్షణమైన నీ మనసు నిలిపావా? ఇటువంటి Meditationను 
ఎందుకోసం చేయాలి? ఇలాంటి దానికి T॥M౭ కావాలని 
ఎందుకు కోరాలి? కాబట్టి నీవు వెళ్ళి నీ ఇంటిపని నీవు 
చూసుకో. ఏ పని చేసినప్పటికినీ 'సర్వ కర్మ భగవత్‌ 
ప్రీత్యార్హమ్‌ * అని భావించుకో. ఎందుకోసమనగా “కర్మాను 
బంధీని జగత్‌ లోకే” (ప్రతి మానవుడు కర్మచేతనే కూడి 
ఉంటున్నాడు. కర్మ అనగా ఏమిటి? బజార్గు ఊడ్చడం, 
జబ్బుచేసినవారికి సేవచేయటం-- అది మాత్రమేకర పాదు. 
దీని అంతరార్దం ఏమిటి? చలనశక్తియే కర్మ. నీయొక్క 
ఉచ్వాస, నిశ్వాసలు కూడ కర్మయే. కనురెప్పలుకొట్టడం 
కూడా కర్మయే. ని(ద్రిస్తున్నావు-- అది కూడా కర్మయే. 
చదువుకుంటున్నావు - అదికూడా కర్మయే. . సర్వమూ 
కర్మయే. కర్మ లేకుండా మానవుడు క్షణమైనా నిలచడానికి 
వీలుకాదు. సర్వమూ కర్మనే. అయితే భగవత్‌ ్రీత్యార్దంగా 
చేసే కర్మలు సార్థకమవుతాయి. ఇది నాకర్మ, ఇది దైవం 
కర్మ అని బేధం పేట్టుకోకూడదు. నీవు, దైవం వేరు వేరు 
అనుకున్నప్పుడు అన్నింటిలోనూ వేరువేరు ఫలితమే 
వస్తుంది. YOU and God are not seperate You and 
God are one. ఆ నమ్మకంతో కర్మలనాచరించాలి: 
అప్పుడు ఏచిన్న పని చేసినా, అది గొప్పదిగానే మారుతుంది. 
చిన్నదాని లోపలనే పెద్దది ఉంటుంది. బజారుకు పోయి 


సేవచేయటం, హాస్పిటల్‌కు పోయి రోగులకు సేవ 


చేయటం- అది చేయటం తప్పు కాదు. కాని అదియే | 


సేవగా భావించకూడదు. నీ ఆఫీసులో, నీ బిజినెస్‌లో, నీ 


డ్యూటీలో నీవు సక్రమంగా పనిచేయి. ఆ డ్యూటీయే 
మనకర్మ, అదియే నిజమైన సాధన. (ప్రభుత్వం నుంచి 
జీతం తీసుకుంటున్నావు. దానికి తగిన పని చేయకుండా 
ఎగగొట్టి సాధన చేస్తుంటే దోషం కాదా? జీతానికి తగిన | 
కర్మ మ కాబట్టి న ఆఫీసులో చేసేది కూడా సేవే. నీ 
ఆఫీసు పనులు సక్రమంగా నిర్వర్తించడం కూడా కర యే. 
ఏపని అయినా చేయి. - ఇది దైవపని అనే భావంతో చేయి. 
నాకు సమయం లేదని సాకు చెప్ప కూడదు. 24 
గంటలలోపున ఆఫీసులో ఎన్ని గంటలు పనిచేస్తున్నావు? 
తరువాత ఆరు గంటలు నిద్రపోతున్నావు. మిగతా 
సమయంలో ఏమి చేస్తున్నావు? ఏవో స్వవిషయాలు 
చూచుకుంటున్నావు. కావల్సినంత సమయం (౧1౫69) 
ఉంటూనే ఉన్నది. 11౧06 లేదని ఎందుకు చెప్పాలి? 


ఒక చిన్న కధ. ఒక వ్యక్తి పరమభక్తుడు కావాలని 
ఆశిస్తూ వచ్చాడు. “స్వామీ! నా యొక్క ఆయుషు 
ఎంతవరకూ యిచ్చారు” అని అడిగాడు. “నాయనా! 80 
సంవత్సరాలు యిచ్చాను” అన్నాడు. చాలా సంతోషం. 
అయితే 20-25-వరకు నా ఆటలు, పాటలు, చదువులతో 
సరిపోతుంది. 50 సంవత్సరాలకు నా సంసారం, 
సంతానం, నా బిడ్డలు చూచుకుంటాను. 75-80 
సంవత్సరాల వరకు నా భవిష్యత్తుకు ఏర్పాట్టు వగయిరాలు 
చూచుకుంటాను. ఓ భగవంతుడా! 860 సంవత్సరాల 
వరకు'నా పనులు చూచుకోవటానికే సరిపోయింది. ఇంకా 
20 సంవత్సరాలు యివ్వమని కోరాడు. అప్పుడు చెప్పాడు 
భగవంతుడు “పిచ్చివాడా! నన్ను తలచుకోవటానికి ఇంకా 
20 సంవత్సరాలు అధికంగా కావలెనా? 20 సం॥లు 
అవసరం లేదు. రెండు సెకన్లు చాలు నీకు, ఎట్టా? కరెంటు 
ఉన్నది. నీకు లైట్‌ కావాలి. స్విచ్‌ వేయటానికి నీకు ఎంత 
సమయం పడుతుంది. సెకను కూడా అవసరం లేదు. 
స్విచ్‌ వేయగానే లై! లైట్‌ వస్తుంది. ఈ లైట్‌ వేయటానికి 
నీకు 20 సంవత్సరాలు కావాలా? భగవంతుని హృదయ 
పూర్వకంగా స్మరించ డానికి నీకు 20 సంవత్సరాలు 
కావాలా? ఒక వేళ నేను యిస్తే ఈ 20 సంవత్సరములు. 


eh 


“కూడా ఇంకా దేనికి ఉపయోగిస్తావో? ఏమో? ఇదంతా 
సోమరి లక్షణం. నిజంగా భగవంతుని తలచుకోవటానికి 
ఒక్క క్షణం చాలు. స్థిరమైన చిత్తంతో ఒక్క క్షణం 
తలచుకున్నా చాలు. Slow and study wins the race. 
కనుక మనం సమయమును వ్యర్ధం చేసుకోకూడదు. 
Time is Gad. Don't waste time. Time waste is Life 
Waste. కాలమును సరీగా ఉపయోగించుకుంటూ రా, 
అదియే నీ సాధన. ఆ కాలాన్ని భగవత్‌ స్వరూపకంగా 
భావించుకో. నీవంతా పవి(త్రుడవైపోతావు. కాబట్టి నాకు 
T1M౭ లేదని విచారించనవసరం లేదు. ఈ ప్రశ్న వ్రాసిన 
వారు ఎవరో గాని అతను పక్కా సోమరిపోతే. కనుక ఆ 
సోమరి తనాన్ని దూరం చేసుకో. దీనిని దూరం చేసుకుంటే 
నీవు పవిత్రమైన మార్గాన్ని పొందగలవు. 12210693 15 
rust and dust. Realisation is best and rest. ఈ 
సత్యమును నీవు చక్కగా గుర్తుంచుకో. 

ఇంక నాల్గవ (ప్రశ్న “మేము విదేశాలలో 
ఉండటం చేత సాయి సేవలు చేయటానికి అవకాశం 
చిక్కటం లేదు. కనుక మేము ఇండియాకు వచ్చి, 
ఇండియాలో వుండి, స్వామి సేవలు హృదయ పూర్వకంగా 
చేయాలి” అని ఆశిస్తున్నాము అని వ్రాశాడు. ఇది కూడా 
ఒక రకమైన సోమరితనమే. సేవ చేయటానికి విదేశం 
ఏమిటి? స్వదేశం ఏమిటి? భగవంతుడు సర్వాంతర్యామి, 
అక్కడ చేసినా సేవనే, ఇక్కడ చేసినా సేవనే. ఎక్కడైనా 
సేవ చేయవచ్చును. అంతేగాని ప్రశాంతి నిలయం వచ్చి, 
స్వామి దగ్గరే వుంటుండి స్వామి సేవ చేయాలని 
కోరుకోవటం, ఇది కూడా ఒక స్వార్ధమే. ఫారిన్‌లో “టైర్‌ 


అయిన తరువాత, అప్పుడు కావాలనుకుంటే ఇక్కడకు. 


వచ్చి చేరండి. పిల్లల విద్యా బుద్దులుంటాయి. ఇంకా 
వాళ్ళ బాగోగులను చూడవలసి వుంటుంది. కనుక మీ 
డ్యూటీని సక్రమంగా అక్కడనే చేయండి. అదంతా వదలి 
(ప్రశాంతి నిలయం వస్తే కొన్ని దినములు బాగా 
చేయవచ్చును. ' కాని ఇక్కడకు వచ్చిన తరువాత మళ్ళీ 
నీ మనస్సు మారవచ్చు. కనుక 00౧1 Come Now. 
అక్కడనే ఉండి సేవ చేయండి. ఎక్కడ చేసినా సేవ సేవనే. 


స్వామి ఏ సేవనూ ఆశించటం లేదు. నా యొక్క పనిని 
నేనే చూసుకుంటున్నాను. ఇంత మంది మా పిల్లలు 
వుంటున్నారు. ఎవరు చేస్తున్నారు నా సేవ. కాని ఆశిస్తూనే 
ఉంటారు మీలాగే. కాని ఏ పవిత్రమైనటువంటి వ్యక్తులకో 
ఈ పవిత్రమైన సేవ చిక్కుతుంది. కాని అందరికీ 
చిక్కదు. నాకు సేవ చేయనక్కర లేదు. సేవ చేయకుండా 
పోయినంతమా(త్రమున నాకు దూరమయ్యారని నేను 
భావించను. నేను ఏనాడూ సేవను ఆశించటం లేదు. 
మీ సేవలు మీరు చేసుకోండి. మీ కర్తవ్యాన్ని మీరు 
నిర్వర్తించండి. అంతేచాలు. నాకు ఏ సేవా అవసరం 
లేదు. నాకు 73 సంవత్సరములు. నా అవయవములన్నీ 
నా వశంలోనే ఉన్నాయి. నా పనులు నేను చేసుకోగలను. 
కనుక నేను ఇంకొకరి సేవను నేను ఆశించటం లేదు. 
శక్తి లేని వారికి సేవ చేయండి. అదే స్వామి సేవగా మీరు 
భావించుకోండి. ఇంత చేటు తిరుగుతుంటారు. పాపం! 
స్వామికి కాళ్ళనెప్పులేమో! అని మీరు అనుకుంటుంటారు. 
నాకు కొళ్ళునొప్పులు ఎప్పుడూ రాలేదు. ఎవరిదైనా 

తీసుకున్నప్పుడు నేను అనుభవిస్తాను గాని, నా స్వతః 
సిద్దంగా నాకు ఏ నొప్పులూ లేవు. అంతేగాని ఈ 
దేహమునకు ఏ బాధలూ లేవు. నేను అప్పుడప్పుడు 
నవ్వుతూ నా బ్లడ్‌ ప్రషర్‌ చూడమని డా॥ అ(ల్రేజర్‌ను 
అడుగుతుంటాను. స్వామీ Perfect Normal గా 
ఉన్నదంటాడు. నార్మల్‌ అంటే 120/80. కాని నాకు 
117/78 ఉంది. ఇది Perfect Normal. పల్పు చూస్తే 
సామాన్యంగా ఆరోగ్యంగా ఉన్నవానికి 70 ఉండాలి. నాకు 
68 పల్సు ఉంటుంది. ఇది కూడా PerfeCt Normal. 
ఎంతసేపు మాట్లాడినా, ఎంత పనిచేసినా, ఏ పనిచేసినా 
బ్లడ్‌ (ప్రెషర్‌ మారదు, పల్సు పెరగదు తరగదు. ఈ 
శరీరం ఎటువంటి పవిత్రమైనటువంటిది? PUIity 
(పవిత్రత) Patience (సహనం) Perseverance 
(పట్టుదల) ఈ మూడూ చేరటం వలననే ఈ పవిత్రత 
వస్తున్నది. కనుక మీరు ఎవరూ నా సేవలు చేయనవసరం 
లేదు. మీ సేవలు మీరు చేసుకుంటూ, మీ కుటుంబ 
సంక్షేమాన్ని ఆళించి, దానికి తగిన ప్రయత్నాలు మీరు 
చేసుకోండి. 


మాతాం sees 


నే 


ఇంక ఐదవ ప్రశ్న, “మేము చేసుకొన్నటు వంటి. 


కర్మల ఫలితమనేటటువంటి బాకీలు ఎట్లా తీరుతాయి?” 
'ఇవన్నీ కూడనూ ఒక విధమైన బాకీలుగా భావిస్తున్నారు 
వారు. కర్మఫలము నివారణ కావాలనుకుంటే, ఎలాంటి 
కర్మలైనా సరే, తీరరాని కర్మలైనా సరే, కఠినమైన కర్మలైనా 
సరే, బాధపెట్టే కర్మలైనా సరే - ఒక్క (పేమ అనే మందు 
ద్వారానే నివారణ చేసుకోవచ్చును. ఈ (పేమ కంటే 
మించినటు వంటిది మరొకటి లేదు. హృదయ పూర్వకంగా 
భగవంతుని (ప్రేమించు. నీ సర్వకర్మలూ నివారణ 
అయిపోతాయి. సర్వరోగములూ నివారణ అయిపోతాయి. 
కాని అది కాలేదని, దానిని వేరుగా భావించకూడదు. 
హృదయ పూర్వకంగా (ప్రార్ధిస్తే తప్పక అవుతుంది. కాని 
కొంత మంది |ప్రార్దిస్తుంటారు. పూజాగదిలో కూచుంటారు. 
సాయిరాం...సాయిరాం... అని జపం చేస్తూనే ఉంటారు. 
ఏమిటే! చాకలివాడు గుడ్డలు తెచ్చాడా? చాకలి వాని మీద 
మనసు పోతుంటుంది. నీవు జపం చేస్తుంటే చాకలి వాని 
మీద మనసు ఎందుకు పోవాలి? తరువాత కొంత మంది 
ధ్యానం చేస్తూంటారు. వంట ఇంటిలోని పొగ వస్తుంటుంది. 
'వంటమాడి పోతున్నది చూడు”! అంటాడు భార్యతో. ఈ 


విధమైన సాధనలు చేస్తుంటే ఎట్టా భగవదానుగ్రహం 


(ప్రాప్తిస్తుంది? నీవు చేసే సాధనలు చంచలమైన మనసుతో 
చేస్తున్నావు. నిశ్చలమైన మనసుతో హృదయ పూర్వకంగా 
చేయి. తప్పక భగవదాను[గ్రహం లభిస్తుంది. ఏ సాధనలైనా 
చేయి. హృదయపూర్వకంగా (ప్రేమించు. (ప్రేమతో 
సర్వరోగములూ నివారణ అయిపోతాయి. సర్వ బాధలు 
కూడా నివారణ అవుతాయి. సర్వచింతలూ నివారణ 
అవుతాయి. కనుక మొట్టమొదట నీవు (ప్రేమను పెంచుకో! 
(ప్రేమను పెంచుకో! 


(ప్రేమను ఏ రీతిగా పెంచాలి? భగవంతుడు 
(ప్రేమ స్వరూపుడనుకుంటే, ఆ (ప్రేమనే పెరిగిపోతుంది. 
కాని భగవంతుని ఎన్నో రకములుగా నీవు భావించు 
కుంటుంటే (పేమ ఎట్టా అభివృద్ది అవుతుంది? (ప్రేమనే 
దీనికి సరియైన జౌషధం. మొక్కను టిన్నులో పెట్టి నీరు 
పోస్తుంటే ఏమౌతుంది? కొంత కాలానికి కుళ్ళిపోతుంది. 
ఆ మొక్కను భూమిలో పెట్టి నీరు పోయాలి. భగవత్‌ 


రూపాన్ని నామాన్ని ఎక్కడనో పెట్టి పూజ చేస్తే కాదు 
హృదయమనేటటువంటి భూమిలో నాటు. “ప్రేమి అనే 
జలం పోయి, తప్పక అభివృద్ది అవుతుంది. కనుక 
ప్రత్యేకంగా సాధనలు చేయనవసరం లేదు. 

ఇంక ఆరవ ప్రశ్న? ఇది చాలా విచిత్రమైన 
ప్రశ్న మా పూజా గదిలో రాముడు, కృష్ణుడు, శివుడు, 
అల్లా, జీసస్‌ - అన్ని ఫొటోలు పెట్టుకుంటాం. వీటి మధ్యలో 
స్వామి ఫొటో కూడా పెట్టుకుంటాం. ఇది సరియైనదా? 
కాదా? భగవంతుడు సర్వ స్వరూపుడు అనేటటువంటి 
విశ్వాసం నీలో ధృడంగా వుంటుంటే ఏ ఫొటో పెట్టుకుంటే 
భయమేమి? నీవు రాముడ్ని పూజించు, ఈశ్వరుని 
పూజించు, అల్లాను పూజించు, జీసస్‌ను పూజించు, 
సాయిని పూజించు. అందరూ ఒక్కటే అనే భావం పెట్టుకో. 

ఒక చిన్న ఉదాహరణ. భారతదేశంలో అనేక 
స్వీట్సు ఉంటున్నాయి. గోధుమ హలా, జిలేబి, మైసూర్‌ 
పాక్‌, పంచదార లడ్డు మొదలగునవి అనేకం ఉన్నాయి. 
వీటన్నిటికీ రూప నామములు వేరు వేరు గాని, అన్నిటి 
యందు ఉన్నటువంటి పంచదార ఒక్కటే. అదే విధంగా 
నీవు ఎవరిని పూజించినా అందరియందున్నటు వంటి 
దివ్యత్వం ఒక్కటే. All are 0౧౪ అనే భావం నీలో 
పెట్టుకున్నప్పుడు ఈ బేధము నిన్ను బాధించదు. ఒక 
వేళ నీకు ఇన్ని ఫొటోలు పెట్టుకోవటం ఇష్టం లేకపోతే, నీకు 
ఇష్టమైనదే పెట్టుకో. ఒక వేళ సాయిబాబా ఫొటో ఇష్టం 
లేకపోతే సాయిబాబా ఫొటో తీసివేయి. తప్పులేదు. ఒక 
వేళ రాముడి ఫొటో ఇష్టం లేకపోతే రాముడి ఫొటో తీసివేయి. 
ఈ ఫొటోలు తీయటం వలన వచ్చే ఫలితం కాదు ఇది, 

నను అప్పుడప్పుడు మా పిల్లలకు చెబు 
తుంటాను. ఒక పిల్లవాడు పరీక్షలు (వ్రాయటానికి వెళ్ళు 
తున్నాడు. అతను లెక్కలలో చాలా వెనుకబడి ఉన్నాడు. 
స్వామిని పూజచేసి లెక్కల పరీక్షకు వెళ్ళాడు. ఆ దినం 
సరిగా వ్రాయలేదు. ఇంటికి వచ్చి స్వామి ఫొటోను తీసి 
కప్‌బోర్డులో పెట్టాడు. రెండవ దినం సెకండ్‌ పేపర్‌ మ్యాథ్స్‌. 
ఆనాడు రాముడి ఫొటో పెట్టి పూజ చేసి పరీక్షకు వెళ్ళాడు. 
ఆనాడు కూడా పరీక్ష సరిగా వ్రాయలేదు. ఇంటికి వచ్చి 
రాముడి ఫొటో తీసి కప్‌బోర్డులో పెట్టాడు. మూడవరోజు 


డిసెంబర్‌ ౨8. ——_— 97 మైాాాాాలాాాాాంశ్తవాలీ 


అకౌంట్స్‌ పేపరు. ఆనాడు దేవి ఫొటోను పూజ చేసి పరీక్షకు 
వెళ్ళాడు. ఆనాడు అసలే వ్రాయలేక పోయాడు. కోపంతో 
ఇంటికి వచ్చి ఆ ఫొటో తీసి కవ్‌బోర్డులో పెట్టాడు. 
నాల్గవరోజు పరీక్షకు వెళ్ళే ముందు విఘ్నేశ్వరుని ఫొటో 
పెట్టి ఊదువత్తులు వెలిగించాడు. ఆ ఊదువత్తుల పొగ 
కప్‌బోర్డులోనికి పోనారంభించింది. కోపం వచ్చింది. నేను 
వినాయకుని పూజ కోసం ఈ ఊదు వత్తులు సెడుతే 
నాకు ఏమాత్రం సహాయం చేయనటువంటి ఈ రాముడికి, 
ఈ సాయిబాబాకు ఈ అగరు వత్తులు పొగ ఎందుకు 
వెళ్ళాలి? అని లోపలికి వెళ్ళి ఒక వస్త్రం తీసుకొని వచ్చి 
చించి సాయిబాబా ముక్కుకు, శ్రీరాముని ముక్కుకు, 
దేవి ముక్కుకు అడ్డంగా కట్టివేశాడు. తక్షణమే సాయి 
బాబా, శ్రీరాముడు, దేవి ప్రత్యక్షమైనారు. అతనికి 
ఆశ్చర్యం వేసింది. పూజించిన రోజున (ప్రత్యక్షం కాలేదు. 
శిక్షించిన రోజున (ప్రత్యక్షమైనారే? అని చూస్తున్నాడు. 
అప్పుడు సాయిబాబా “బాబూ! ఇంతకాలం నేను ఫొటో 
రూపంలో ఉన్నాననుకున్నావు. అయితే ఈనాడు సాయి 
బాబా జీవంతో ఉన్నాడని భావించి, ముక్కుకు ఈ అగరు 
వత్తుల పొగ చేరకూడదని భావించి ముక్కుకు అడ్డంగా 
గుడ్డ కట్టావు అప్పుడు నేను చెప్పాను. "04 May wంr- 
ship a picture as a God, But not God as a picture" 
అన్నాను. ఈనాడు నీవు ఆ ఫొటోను ఒక బొమ్మగా 
తీసుకోలేదు, సాక్షాత్‌ ఆ బొమ్మను దేవుడుగా భావించి 
ఆ ముక్కుకు గుడ్డ కట్టివేశావు. కనుక ఈనాడు సహజంగా 
మన పూజలు ఫొటోకు చేస్తున్నాం. అది ఫొటోగా 
తీసుకోకూడదు, సాక్షాత్‌ దివ్యత్వానికి చేస్తున్నామనే భావన 
నీలో ఉన్నప్పుడు, నీ అభీష్టం నేరవేరుతుంది. ఈనాడు 
మానవులు అనేకమంది పిక్సర్‌ను పిక్చర్‌గా తీసు 
కుంటున్నారు. ఆ పికృర్‌లోనుంచి మిక్చర్‌ అయిపోతు 
'న్నారు. మిక్సర్‌ నుండి లెక్సర్‌ చెబుతున్నారు. నీ చదివే 
టటువంటి చదువునంతా కేవలం ఈ మస్తకమును 
నింపుకోవద్దు. పుస్తకమునంతా మస్తకంలో చేర్చవద్దు. 
మస్తకమును పుస్తకంలో చేర్చు. అప్పుడు నీవు తప్పక 
పాస్‌ కాగలవు. కనుక ఏ రూపం పెట్టుకొన్నా, ఏ నామం 


అనేటటువంటి సత్యాన్ని గుర్తించుకో. అందరూ దైవ 
స్వరూపులే. ఎవరూ వద్దనుకుంటే, నీ తల్లిదండ్రులనే 
పూజించు. అదికూడా దైవస్వరూపమే. అందువలననే 
మాతృదేవోభవ! పితృదేవోభవ! ఆచార్య దేవో భవ! అతిధి 
దేవో భవ! అన్నారు. అలాంటి పరిస్టితులలో ఈ దైవమే, 
ఆ దైవమే అనే సందేహం ఎందుకు రావాలి? దైవంపై 
ఏమాత్రం అనుమానాలకు అవకాశం యివ్వకు. (30415 
(06 అంతే గాని రూపనామములపై నీవు విమర్శనలు 
చేయవద్దు. కనుక ఏ ఫోటోనయినా పెట్టుకో. ఏ నామమైనా 
తలచుకో. ఈ సత్యమును నీ హృదయంలో పెట్టుకో. 
“ఏకం సత్‌ విప్రా బహుదా వదంతి.” బేధాలు పెట్టుకొని 
ఫొటోలు మార్చకండి. మీకు ఏది ఇష్టమో దానిని 
చేసుకోండి. అదే నిజమైన మార్గం. 

ఇక ఏడవ ప్రశ్న. ప్రాపంచిక సంబంధమైన 
సాధనల లోసల ఏవిధమైన సాధన స్వామికి తృప్తికరంగా 
ఉంటుంది? మేము చేసే సాధన స్వామిని సంతృప్తి 
పరచాలి. ఏ విధమైన సాధన చేస్తే స్వామికి సంతృప్తి? 
దీనికి సమాధానం ఒకటే. నాకు ఏదీ అవసరం లేదు. 
సర్వమానవులనూ దైవ స్వరూపకంగానే నీవు విశ్వసించు. 
అందరియందూ దైవత్వం ఉన్నదని విశ్ళసించు. అది నాకు 
చాలా ప్రేమ, అది నాకు చాలా ఇష్టం. ఏది నీకు చేస్తే 
ఆనందం అనిపిస్తుందో, దానిని ఇతరులకు నీవు చేయి. 
నీకు ఏది ఇష్టమో, ఆ ఇష్టమైన దానిని ఇతరులకు చేయి. 
అనేక పర్యాయములు చెబుతుంటాను. [61౧ Ever, 
Hurt Never. అది నాకు (పీతి. అందరికీ సహాయం 
చేస్తూ రా! ఎవరికీ హాని చేయకు. ఎవరినీ బాధపెట్టవద్దు. 
ఇతరుల పైన దుర్భావనలు పెంచుకోవద్దు. నీ ద్వేషిని కూడా 
(ప్రేమించు. అదియే స్వామి యొక్క (ప్రధాన లక్ష్యం. 
ఎంతమందో లోకంలో ఉంటున్నారు. అందరూ స్వామిని 
పూజించేవారు కాదు. ఒక (ప్రక్కన పూజిస్తూ మరోప్రక్కన 
దూషించే వారు కూడా ఉంటున్నారు. ఈ రెండింటిని 
నేను చూడను. నేను అందరినీ ప్రేమిస్తూనే ఉంటాను. 
వారి వారి (పేమ వారిదే. వారి వారి జబ్బు వారిదే. వారి 
వారి రోగం వారిదే. ఎవర్తి ఖర్మ వారిదే. వారు చేసినటు 
వంటిదివారే అనుభవిస్తారు గాని, నావరకు రాదు. 


ఉచ్చరించినా - అన్ని రూపనామాలు ఒక్క దైవత్వమే 
WELT ENO ENTREE Pan EA one MO EDN Nes OLE R EN ol Ne Ue DEN Ane AA CIATED ' 


0 
న 0 CTE TPT TREE తలతో నాలు అన్సుతలోతలోటనా జయంత. యలు Canara ane leet hema liane శీవాణీ 


డీసెంబర్‌ '98 —— 


“ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదన్నా 
ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్దనున్నా! 
రాముడంతటివాడు రమణి సీతను బాసి పామరునివలె ఏద్చెనన్నా 
అలనాటి పాండవులు ఆకులలములు మేసి 
అడవి పొలైపోయారన్నా 
ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్దమన్నా! 
నీవు మంచి చేస్తే నీకు మంచే కలుగుతుంది. 
నీవు చెడ్డ చేస్తే నీకు చెడే కలుగుతుంది. దీనిని మొట్ట 
మొదట నీవు (గ్రహించి తదనుగుణంగా ప్రవర్తించు. నేను 
ఎవ్వరినీ ద్వేషించను, అనుమానించను. నన్ను నమ్మని 
వారిని కూడా నేను నమ్ముతుంటాను. అదే నా సహజం. 
అందరూ ఆనందంగా ఉండాలని నా ఆశ అందరూ నాకు 
ఒకటే. అదే నేను ఆశిస్తున్నాను. అయితే మీమీ శక్తిని 
బట్టి అది మారిపోతుంటుంది. మంచి చెడ్డలు మీలో 
ఉన్నాయి గాని నాలో లేవు. నాలో లేవు. రావు. నేను 
ఎప్పుడూ “లోకాస్సమస్తా సుఖినో భవంతు” అందరూ 
క్షేమంగా వుండాలని నా అభిప్రాయం. నన్ను మీరు 
ద్వేషించినా, మిమ్ములను నేను (ప్రేమిస్తాను. అదియే నా 
సహజం. అదియే నా Divine Quality. మీరు ఈనాడు 
దూషిస్తారు, రేపు (ప్రేమిస్తారు, మరల ద్వేషిస్తారు. ఇదంతా 
Deep Wine లక్షణం. అనగా (తాగనప్పుడు ఒక రకంగా 
మాట్లాడుతాడు, (త్రాగినప్పుడు మరొక రకంగా 
మాట్లాడుతాడు. ఈ ప్రాపంచిక కోరికల్లో మునగటం 
చేతనే, నీ మనసు ఒక తూరి అటు, ఒక తూరి ఇటు 
పోతుంటుంది. కాని పరిపూర్ణ (పేమ కలిగినటువంటి వాడు 
ఎప్పుడూ ఒక మాదిరిగానే ఉంటాడు. వాడు నన్ను 
మరచినా, నేను మాత్రం వాడిని మరవను. నేనెప్పుడూ 
వాడి వెంట, ఇంట, కంట, జంటనే ఉంటుంటాను. 
అలాంటి వారు ఎంతో అదృష్టవంతులు, ఎన్ని జన్మల 
పుణ్య ఫలమో వారిది. అది ఈ జన్మది కాదు. ఎన్నో 
జన్మల యొక్క ఫలితమే దీనికి మూలకారణం. స్వామికి 
ఏది ప్రీతి? స్వామికి ఏది అయిష్టము? దీనిని గురించి 
ఏమాత్రం జంకనవసరం లేదు. మీరు హృదయ పూర్వకంగా 
ఏది చేసినా, అది నాకు యిష్టమే. మీ హృదయ పవిత్రతే 


నాకు కావాలి. ఆ విధమైన (ప్రేమతో మీరు ఏ సేవలనైనా 
స క న య మా 


డిసెంబర్‌ ౨8౮--ాాాాాల6 ౪ చై 


చేయండి. అయితే పరిపూర్ణమైన విశ్వాసమే గనుక 
స్వామిపైన ఉండి ఉంటే స్వామి ఆజ్ఞలను శిరసావహించి 
చేయండి. నేను ఎప్పుడూ, ఎవరికి చెడ్డ చెప్పను. ఏది 
చెప్పినా అది సీ మంచి కోసమే, నాకొసం కాదు. నాకు 
పనులనేటటు వంటివి ఒక్కటీ లేదు. అంతా మీ పనులే. 
తెల్లవారి మొదలు రాత్రి వరకు మీ పనులే నేను చేస్తుం 
టాను, కనుక మీ (పేమలేదని భావించకండి. కాని అదృష్ట 
వంతులకు మాత్రమే ఈ పవిత్రమైన సేవలు చిక్కు 
తుంటాయి. చిక్కనటువంటివారు, చిక్కిన వారిని చూచి 
అసూయ చెందకండి. అసూయకు మించిన జబ్బు 
వేరొకటి లేదు. కేన్సర్‌ నయినా కాన్సిల్‌ చేయవచ్చును 
గాని అసూయకు మాత్రం మందులేదు. 
ప్రేమస్వరూపులారా! 
సాయినంన్టల వారందరూ విశాలమైన 
హృదయాన్ని పెంచుకొని, అసూయలకు అవకాశం 
యివ్వకుండా, అహంకారానికి తావివ్వకుండా, అందర్నీ 
సోదర సోదరీమణులుగా భావించుకొని, ఆనందంగా 
సేవలు చేయండి. విద్య చాలా అత్యవసరమై నటువంటిది. 
ఇది దొంగలకు చిక్కేటటువంటిది కాదు, అగ్నికి 
కాలేటటువంటిది కాదు. దీనిని ఎవరూ పంచు కోలేరు. 
ఎప్పుడూ విద్య విద్యగానే పెరుగుతుంటుంది. ఇట్టి విద్యను 
జగత్తుకు అందించండి. పిల్లలకు సద్దుణము లను 
బోధించండీ. ధనం కోసం కాదు చదివేది, కలిమి, బలిమి, 
చెలిమి - ఇవి లోకములో లౌకికమైనటువంటివి. కలిమి - 
ఈనాడు ధనము ఉండవచ్చును, రేపు పోవచ్చును. బల౦ 
- ఈనాడు మంచి బలంగా నీవు వుండవచ్చును. రేపు 
నీవు చిక్కిపోవచ్చును. ఇక చెలిమి - ఈ నోడు నీ. 
స్నేహితుడు, రేపు శత్రువు కావచ్చును. కాని గుణం | 
మాత్రం ఎప్పటికీ పోదు. ఆ పోనటువంటి శాశ్ళతమైన 
గుణాన్ని మీరు పెంచుకోండి. కనుక పవిత్రమైన గుణాన్ని 
అభివృద్ధి పరచుకోండి. ఆ గుణం చేత సమాజంలో 
ప్రవేశించండి. సర్వులకూ సహాయం చేయండి. ఈ 
హస్తములు తినటానికి కాదు దేవుడు మనకు యిచ్చింది. 
పరోపకారం చేయటానికి మనకు చేతులను యిచ్చాడు. 
మనకు కంఠము నిచ్చింది, పరులను దూషించడానికి కాదు, 
టంత ను 


శ్రీనాలీ 


సినిమా పాటలు పాడటానికి కాదు, దైవ నామాన్ని 
స్మరించడానికి యిచ్చాడు. కనుక ఆ పవిత్రమైన నామంతో 
మీ కంఠమును సద్వినియోగం చేసుకోండి. ఇకపోతే తెలివి 
తేటలను యిచ్చింది అహంకార పడటానికి కాదు, 
దైవత్వాన్ని ఏ రీతిగా పొందాలి? ఏరీతిగా చింతన 
చేయాలి? ఏ రీతిగా అనుభవించాలి? అనేటటువంటి 
దానిని చింతించటానికి మనకు భగవంతుడు తెలివి 
తేటలను (ప్రసాదించాడు. కనుక మనకు భగవంతుడు 
ప్రసాదించిన (ప్రతి అంగమును పవిత్రమైన కర్మలలో 
ప్రవేశపెట్టాలి, 


ఈనాడు ఇక్కడకు 180 దేశాల (ప్రతినిధులు 
విచ్చేశారు. ముఖ్యంగా ఆయా దేశాలకు చెందిన 
సత్యసాయి సమితుల అధ్యక్షులు మాత్రమే వచ్చారు. 
ముఖ్యంగా ఆఫీసు బేరర్సు చక్కగా (ప్రవర్తించాలి. ఒక్క 
ఆఫీసు బేరర్‌ చెడిపోతే అనేకమంది చెడిపోతారు. కనుక 
నీవు B68 G00d, Do Good, See Good. అప్పుడు 
అందరూ ఆదర్శవంతముగా ఉంటారు. మీరు ఒకటి 
రెండునైనా ఆచరణలో సెట్టి చూపించండి. మీరు 
ఆదర్శమూర్తులై, సత్యసాయి సంస్థలకు మంచి పేరు తెచ్చి, 
యావత్‌ (ప్రపంచమును బాగు చేయండి. నాపేరు ల 
నేను ఆశించటం లేదు. నాకు ఏ పేరు ప్రతిష్టలు అవసర 
లేదు. నేను యింకా ఆశించటం లేదు కానీ గం 
ఆశించుతే ప్రపంచ మంతా ఒక్కతూరి ఇక్కడ వాలి 
పోతుంది. అయితే '!dంonotwant'. నా సహాయమును 
తీసుకోండి. ఇతరులకు సహాయం చేయాలనే భావనను 
పెంచుకోండి. 


నాకు, ఏమీ అననరం లేదు. ఎప్పుడూ 
యివ్వటమే గాని పుచ్చుకోవటం లేదు. అయితే ఒక్కటి 
మాత్రమే తీసుకుంటాను. ఒకటి మాత్రమే అడుగుతాను. 
అదే (ప్రేమ... (ప్రేమ... నాకు ఏమీ వద్దు. నేను దేనినీ 
ఆళించను. మీరు ఏమి కోరినా నేను యిస్తాను. ఎన్ని 
కోరినా యిస్తాను. నేను మాత్రం ఆశించేది ఒక్కటే అదే 
(పేమ... (ప్రేమ.... కనుక ఈ ప్రేమను యిచ్చుకొని 
సర్వమునూ పుచ్చుకోండి. బేధాలు లేకుండా, అసూయ 


న ors 0 


చెందకుండా, అన్నదమ్ముల వలె మెలగండి. ఇంతకంటే 
ఆనందం మరొకటి లేదు. కాబట్టి Happiness lies in 
union with God. ఈ భగవత్‌ భావంతో కూడి 
పనిచేయండి. అదే నిజమైన ఆనందం. భౌతికమైన 
విషయాలలో నిజమైన ఆనందం లేదు. అందరూ కలిసి 
మెలిసి వుంటే నేను నిజంగా ఆనందిస్తాను. ప్రేమతో 
జీవించండి, (ప్రేమలో జీవించండి. అదియే నిజమైన 
తపస్సు, అదియే నిజమైన ధ్యానము, అదియే నిజమైన 
జపము, అదియే నిజమైన సాధన. (ప్రేమను యిచ్చి 
(ప్రేమను పుచ్చుకోండి. ఈ విధంగా అభివృద్ది చేస్తే 
ప్రపంచమంతా ఆనందమయమౌతుంది. ఏ యుగంలో 
లేని ఆనందాన్ని ఈ యుగంలో మనం అందుకోవచ్చు. 
నవ్వుతూ మాట్టాడండి. పేమతో పలుకరించండి. 
హృదయ పూర్వకంగా మాట్లాడండి. మీరు ఆనందంగా 
ఉండండి. ఇతరులను ఆనంద పరచండి. "Happy Mood, 
Happy Face, Happy Talk, and Happy Work" ఇదే 
నేడు కావాలి. 

ఐకమత్యాన్ని అభివృద్ది పరచుకోండి. 
(ఐకమత్యమే మహాబలం”. ఐకమత్యం ఉంటే ఏ దేశమైనా 
అభివృద్ది చెందుతుంది. గత మూడు రోజులుగా మీరు 
అనేక చర్చలు జరిపారు. ఇది ఒక పెద్ద 1/04 Shop 
లాంటిది. ఈ కార్లు అనే దేహాలతో యిక్కడకు వచ్చారు. 
బోల్టు, నట్సు, బ్రేక్స్‌, అన్నీ చెడిపోయినాయి. ఈ Work 


5hంpలో అన్నీ సరిచేసుకొని పోండి, మీకార్లకు సెయింట్‌ ' 


కూడా వేసుకొని తీసుకొని పోండి. మిమ్ములను చూచి 
మీ స్నేహితులు ఆశ్చర్యం చెందాలి. పుట్టపర్తి వెళ్ళి వచ్చిన 
తరువాత వీడిలో ఎంత మార్పు వచ్చిందిరా! అనేట్టుగా 
మీ (ప్రవర్తన ఉండాలి. ఆ ఆశ్చర్యాన్ని మీరు కల్పించాలి. 
ఆ ఆనందాన్ని జగత్తుకు అందించాలి. (ప్రేమతో నేను 
చెబుతున్నాను. మీరు బాగుపడాలి. ఇతరులను 
బాగుపర్వాలి. ఇదే నా ఆకాంక్ష. 

(పుట్టవర్తిలో జరిగిన ప్రథమ 0/9649 Con- 
vention (అంతర్జాతీయ నభ్రలో భగవాన్‌ సాయి చేసిన 


నుదీర్హ దివ్య వ్రనంగము నుండి) అరి 





ఫీనాతీ 








| MN గ). (1 
( 0 
(. 1 0 
[1 పుట్టపర్తి 0 


మీకు పుట్టపర్తి యందు ప్లాట్లు ఇండ్ల స్థలాలు 
కావలసినవారు, అమ్మదలచినవారు 
ఈ క్రింది అడ్రసుకు సంప్రదించవలెనని కోరడమైనది. 





Cr 
CC an, 
eee 
లో ్య 
| | | 
గ్‌ | 
గ్‌ 1 | 
[| (| rp! 
ళ్‌ 


ల్ల 1. యూటుర్‌ స్పెషాలిటి వోస్టిటల్‌ ఎదురుగా గల డ్లాట్లు. న్యా, 
(| 2 గోకులం పోస్టాఫీన్‌ ఎదురుగా గల వ్లొట్లు. [1 0) 
0 3. M.R.0. ఆభీను ఎదురుగా గల ప్లాట్లు. [| (౮. 
గ 4 బీడువల్లికి పోవు బన్గు రోడ్డుకు గల ప్లాట్లు. i 
అ 5. అపార్ట్‌మెంట్టు కావలసినవారు. Mx 


[ఓ 
ప్రతినెలా 10వ తొదీన వాననీ నిఖాస్‌ నందు డ్రా తీయబడును, 
ఖు 





ఖో 
0 గ 6 వ్రశాంతి నిలయము దగ్రరలో గల వ్లాట్టు. 
Wa 


గ (0 








(| ఇట్లు (గ్ల 
గ్గ శ్రీ సాయి హరి రియల్‌ ఎస్టేట్స్‌ ్ల 
(1 ప్రా॥ పి, సిద్దయ్య శెట్టీ న 
( నో య ల గ్ర 
నో ఆర్యవైశ్య నంఘము వైన్‌ ప్రెసిడెంట్‌ టీ 
0 ఆర్భనైశ్య సత్రం ఫ్రంట్‌ రూమ్‌, పుట్టసర్తి (గ్ల 


FFT IED 
శ్రీవాణీ 


) 
0 
() 
() 
(0) 





